














“All that we are is the product of what we have thought,” 
is “We are what we think.” - Dammapada. 


సంపుటి 5 


మార్చి 1994 సంచిక 8 





సంపాదకుడు: రవీంద్రనాథ్‌ ఆలపాటి 


విషయసూచిక 
భారతీయ తత్వశాస్త్రం 
కల్పనామయనూ? - ఆచార్య డయాకృష్ణ 
మేధస్సు - మతిభ్రమణ కవలలా! - “టైమ్స్‌ పత్రిక 


(ద్రావిడ నాగరికతా విస్తరణ 


సోషలిస్టు వ్యవస్థలో మార్వులు 
వాటి ప్రాముఖ్యత 
ఆధునిక DE నభ 

వ్యక్తిత్వ వికాసం 

జీవితం- అర్హం- విలువ 
గాంధిజీ తాత్విక నేపథ్యం 
ఆడం బాంబులు 


స్వప్న సిద్దాంతాలు 


విడిప్రతి రూ. 5/- 


- ఆచార్య బి.యస్‌.యల్‌. హనుమంతరావు 


- పొ! వి.వి. కృష్ణారావు 

- మాకినీడి సూర్యభాస్కర్‌ 

- సి. నరసింహారావు 

- శివలింగం 

- ఆచార్య పి.ఎన్‌, శాస్త్రి 

- ఆదివిష్ణు 

- అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 


వార్షిక చందా రూ. 60/- 
ముఖచిత్రం 


చిత్రకారుడు : దొమెర్ల రామారావు 


Printed, Published and Edited by ALAPATI RAVINDRANATH at Kala Jyothi 
Process Pvt Lid, 1-1-60/5, Iftekar Mansion Lane, RTC X Roads, Musheerabad, Hyd-20 


Ph 612436, 612337 


Editorial NEST 


Plot No 337-A, Road No 10, Jubilee Hills, Hyderabad-500 034. Ph 247717 


601236 opeueip 
Jo Uo} 3jqeaaifesip 198౭931 ౩ “560306 ౨01 01 33033109 
1౧00114 ౧101 9 ౦3 3) భం ur హార y yu “ణగాణం0ల 
BunmpAl3A3 క 009 Yet 3౪౨౦0 ౩ళ్ళ 0} Uonpounstpenuo3 

౧ ‘pog 9 SumpAIA3 rey) 300౧000౧ 3 2 “sopued 
“గైస్‌ ౨01 01 wy) 030రయద pue ళ్ళు 

Sp wor} ssseyms 191 9003390164 Jo ౪ oy] u ‘Supurd 
‘Pout Jo sumo} 0005 3) Aq pasnes 2630 Apaind aq Aew 
10 ‘ApOq 31} 0) 3uop 8030 9౩౭0 3uawos ut కం peorsAyd 
€ 34౯0 Aeul Jey} ళల Jo 3wel} 3106000000 Uy 7 “ured 
‘Iood 3U 0} ౮348 S3UMIUIOs 318 Sys 

IY] |{STeNUS s1 3ర్వాగంయ9 1100014 163 0] pooyrpiey ap uau 
SOAS UOnNeZTIAT YA YSTJ3YS Aqqo3 ‘Aums y “౯ “31940 
‘Songer pue 99396 ౮39430 

UOISN JUG J0 7౭90 ౧౦08 ౭ [ns st 313y1 3003000 spuru ౩01 9 
Pure ,,‘“UMO,, 100301 UOFSSISSOd 110 593609000౮) 10U poTJrUSIS 
A[I3UHo} 004 3Y}], 090 ౪ (p[oy 0} pue) ౨౧౭౪ Of A “3410 
‘Bumysry 03 01 1ueM OYA 393౭600౨00 

orqnd 15 3um3j}je 13pliosrp 3500135000 y u ‘Haomaor0 
౩౫౦4 5౧01592 ౩౭01606 ay 900౭34 ౫౦ uy “౮ ‘xopopa0 
Aydei3ouas Aq 03036003] Auuei3 ₹ ‘Supumqsipun op 

1E3Y౨ 0] UOnoe pue yo33ds u33Ma3q Aoendsuo y U ‘AsoyeiQ 
1 Bu3unsurey Aq గల 300 Uo0l] 1U3UMIIA0D 

sp ౮0434. req Ard ap sonqod uy '7 ‘uomsoddo 
1uaunuroddesrp 

౪ 3umdsei3 10} ౪058030 Sjqeinoaey y “2 ‘Aranndoddo 


(1161) 333319 ౩0881 
Aq ౧౩౫76౮౮౦ 


‘pred rel ou on 

SpeaT 3 ‘AlNuap] Jo ౪096 3ళ ur oop payoojun uy ‘u ‘ayerdo 
suaddey Sumpou 16366౭0044 Sumpwosiepu8isy-u “ఆలం 
“95 00 sey 0/44 ౮౭01 10} apeu ౧౬౦/4 

€)0 9౫భ-౦4 11008 ౩ర్వాగరగంం0 3184 Jo Apoq y 7 6౪౭9330 
“4౭00గ408౭ mo Jo ssons pue 2౦౧౮౩14౩ ou) 

Ul Is3ffueU ST If 98 Yinn 3 01 3[qss33eu] (౧౧9 ‘oyemsqo 
“0333330916 mat jo sassan8 ౨0) 

Aeme రుంం[603 SIWOUONSE 213YAM 0ళిర vy ‘u ‘Aaopyeasosqo 
“0036 10} Aeuad te Aq 0006909600 3 uodn 

Supuq speu ‘Arq 3 01 peadde 643103 s ‘ae] uy "౮ ‘peo 
‘SSSUNEIAM E J0 ఖమ) భగం 3q J ‘UY “300910 
Suipusosap pue 8upusose 9390౪ rm 

‘odes afAapnea ౩౮ 01 8upea] Ippef-s,qooe[ y ‘Arorpau 
01 sjqudas3e pue ౨10393903౭ 19001 umouali Jo pun ళ్ళ 
siouoy orqnd 10} 10194003 9,900 J0 3ue} ౨41 “౮ ‘Ajaoyio}oNn 
“AIEUONTp JUa[[39X3 

SIN 1307596 09802 ౪ 1౭ suonoafqo yy ‘u ‘esuasuon 
‘aoqjjo ongnd Jo Jumsqo 

20606064 am 3061035 Apusamp pue ayy 3eaud Jo Uonsunsip 
oy: wor} వంగర 0000008 139ఫ00 y "2 souwuon 
‘uonrsoddo au} Jo 8umeopeap pue 8urqqogpnw 

atin ఎగుర 01 uosnd 30౪005 e 01840) ind Of, 1030399997 
pnnod 33830 ళ్ళి 10} 27069530 Of A ‘“areuyuon 


(AHVNOLLIIG 59,౧౧30) 


AHVNOLLIIG 9NIAT I 


83 


భారతీయ తత గశాస్త్రం 
కల్పనామయవమూా? 


జ ఆచార్య దయాకృష్ణ 


భారతీయ తత్వశా,స్త్రం, భారతీయ సంస్కృతిలాగానే ఇష్టమైనవారిపట్లు ఆరాధనాభావాన్ని, కాని 
వారిపట్ల తీవ్ర విద్వేషాన్ని ప్రదర్శించింది. స్పిరచిత్తంతో, (ప్రశాంతంగా ఆలోచించి విమర్శనాత్మక విశ్లేషణ 
చేసినవారు లేరు విశ్వస్థాయిలో అంగీకరించబడిన భావాలతో భారతీయ తత్వశాస్తాన్ని పరిశీలించడా 
నికి చేసే ప్రయత్నమే ఈ వ్యాసం ఇతరమైన భావాలేవీ నిలబడలేవు భారతీయ తత్వశాస్త్రంలో 
ఈమూడు భావాలు రూఢిగా వున్నాయని భావించడం జరిగింది ఇంతవరకు సమీక్షించిన తత్వశ్యా స్త్రవే 
త్తలందరూ సాంప్రదాయాన్ని అంగీకర్షించినవారే మూడు కల్పనలను యధార్జాలని చెప్పినవారే 
సంప్రదాయాన్ని ప్రశ్నించే సమయం ఆసన్నమయిందని నాకనిపించి విచారణ చేయడానికి (ప్రయత్నిస్తు 
న్నాను కల్చనలు యధార్థాల ముసుగు ఎప్పుడూ వేసుకుంటాయి 

(ప్రథమంగా విపరీత (ప్రచారంలో వున్న విషయం భారతీయ తత సక్నాస్త్రం “ఆధ్యాత్మికం (Spiritual) 
అని- ఇది అందరికీ తెలిసిందే అందరూ చెప్పిందే పాశ్చాత్య తత్వశా[స్త్రానికంలు భారతీయ తత్వానికి 
వున్న (ప్రత్యేక విశిష్టత ఈ ఆధ్యాత్మికత అందరూ అంగీకరించారేగాని చర్చించలేదు (ప్రశ్నించలేదు 
నిజానికి ఈ ఆధ్యాత్మికత కేవలం కల్పన తాత్విక సంప్రదాయం మొత్తాన్ని ఆధ్యాత్మికం అనడంలో 
సృష్టమైన అర్థం ఏమిటీ? తతా ఇర్టంలో సత్‌ స్వభావం. ఇది మనస్సు, ఆత్మ వంటిదే ఆత్మ సదార్జానికి 
వ్యతిరేకం ఆత్మ ఒక్కటే వాస్తవం కనిపించేది మాత్రమే పదార్దం పదార్థం కొంత (భాంతి, కొంత 
అసత్తు ఒక్కటు, మాత్రమే అనే మాటలు అత్యంత (ప్రాధాన్యత కలిగినవి ఈ పదాలు లేకుండా 
తాత్విక దృష్ట్వా అది ఆధ్యాత్మికం కాదు 


భారతీయ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక లక్షణాలతో వుందనడం కష్టమే. తాత్విక ధోరణులన్నీ పరసత్తా 
{Ultimate (62130 ని అంగీకరించాయి. 


జైనులు వ్రోషికులు సాంఖ్యులు కూడా అతీతాన్ని స్పష్టంగానే గుర్తించారు చార్వాకుల్ని చేర్చడానికి 
వీల్లేదు అస్పృశ్యులుగావున్న చార్వాకులకోసం దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ, వాల్టర్‌ రూబెన్‌ వంటినారు 
విశేషంగా కృషిచేశారు హ్రషికుల తత్వాన్ని నైయాయికులు అంగీకరించారు ఒకడుగు చార్వాకులవైపు 
వేశారు కొని ఆత్మను అంగీకరించారు. అయితే అది పదార్ధానికి భిన్నమైనదనే విషయాన్ని తిరస్కరిం 
చారు. ప్రాచీన భౌతికవాదానికి దగ్గరగా వచ్చారు వైయాయికులు భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించడ 
మనేది వేరేవిషయం 


| ఇంకా బౌడ్డులు, మీమాంసకులు, వేదాంతులు, యోగానుయాయులు ఏకాభి(ప్రాయాని ్న వ్యక్తం 
చేసినవారు కారు. న్యాయ వైోషికులు చెప్పిన వాటన్నిటిని మీమాంసకులూ చెప్పారు. పంచభూతాలను 
కూడా పరమ సత్యానికి సంబంధించిన వస్తువులుగా పేర్కొన్నప్పుడు ఆత్మ ఒక్కటే సత్యం అని 
విశ్వసించారనడానికి ఆస్కారంలేదు బౌద్దులు ఆత్మను, పదార్థాన్ని తిరస్కరించారు. బౌద్దంలో రెండు 
సంప్రదాయ వాద ధోరణులునా ఎయు. మాధ్యమికవాదం, యోగాచారం. మాధ్యమికులు భౌతిక సత్యాన్ని (1. 


$3 మిసిమి, మారి] 1994 


అంగీకరించారు యోగాచారం భావవాదంలో కలిసింది మాధ్యమికం శూన్యవాదంలో లీనమయింది 
వేదాంతం అంటే శంకర వేదాంతం ఒకకేకాదు సొలభ్యంకోసం అలా చెపుతున్నారు ఉపనిపెక్రుల్లో 
చెప్పిందే మేము చెప్పేది అని అందరు వేదాంతులు చెప్పుకున్నారు (ప్రకృతి శాశ్వతం అని స్వంత 
భావాన్ని ప్రవచించిన మధ్వుడు వేదాంతినని చెప్పుకున్నాడు భగవంతునికి భక్తునికివున్న భేదాన్ని 
గుర్తించాడు రామానుజుడు. పదార్థం వేదాంతులకు అసత్యంకాదు శంకర అద్వైతాన్ని ఖండించి 
జగత్తుకు, (బ్రహ్మకు సమానస్థానమిచ్చాడు రామానుజుడు. యోగం తత్త్వశాస్త్రం కాదు సాధనకు 
సంబంధించింది. సాంఖ్య యోగాలు (ప్రకృతిని సతృదార్హంగా భావించాయి. 


భారతీయ తత్వశాస్త్రం - ఆధ్యాత్మికం అనడం సత్యదూరం. మానవుని అన్వేషణ, సాధన ఆత్మ 
సాక్షాత్కారం కోసమేనని అనుకున్నారు. తరవాతకాలంలో ధర్మార్హకామాలుగా వున్న మూడు పురుషార్థ 
లకు మోక్షంకూడా చేరి నాలుగు పురుషార్థాలైనాయి. శ్రమణ, బౌద్ద, జైన సంప్రదాయాలనుంచే మోక్షం 
ప్రవేశించింది. ఆదిలో మత సంప్రదాయాలు తాత్విక తార్కిక ఆలోచనకుగాక ఆధ్యాత్మిక అన్వేషణకు 
(ప్రాధాన్యత యిచ్చాయి. కాలక్రమంలో తాత్విక ఆలోచనా పటిమ పెరిగింది ఈ విధంగా మోక్షం 
అవైదిక మతాలనుండి ఆధ్యాత్మిక సంప్రదాయంనుండి (ప్రవేశించింది. మోక్ష సాధనలో ధర్మార్థ 
కామాలను వదులుకోవాల్సిందే సమాజంలో నైతికతకూ ఆధ్యాత్మికతకూ దూరం పెరిగింది ఎంతో 
ఆధ్యాత్మికవేత్త అయితే అంత అవినీతిపరుడన్న భానం విదేశీయులకు ఏర్పడేందుకు అవకాశం 
కల్పించింది. 

2 


భారతీయతత్వం ఆధ్యాత్మికం అనడమేకాదు. ప్రామాణికత, వేదాధికారం అంగీకరించిన వాటిని 
వైదిక ధోరణులని, అంగీకరించనివాటిని నాస్తికవాద ధోరణులని విభజించారు. ఒకడి తత్వ సిద్దాంతానికి 
వేదాలను (ప్రమాణంగా అంగీకరించడం అంకే అర్హం ఏమిటి? తను చెప్పేది వేదం ఒప్పుకుంకే వాడు 
చెప్పవలసిందేమీ లేదు. వేదాల శాశ్వతత్వం కోసం అవి అపొరుషేయాలని, పరిపూర్ణ సత్యాలని 
నమ్మించడంకోసం ఆవిధంగా చేశారు. మీమాంసకులకు వేదం (ప్రమాణం. వేదాంతానికి వేదాల్లో 
భాగమైన ఉపనిషత్తులు ప్రమాణం వేదం అనలేదు, బహువచనంలో వేదాలు అనడం గుర్తించదగింది, 
వేదాలకు మొదట (ప్రాధాన్యత ఉండి వుండదు. ఒక వెయ్యి సంవత్సరాల అనంతరం చేర్చులుచేసి 
కొంతవరకు (ప్రమాణంగా తీసుకుని వుండవచ్చు. వేదాలు ఏ తత్వాన్ని (ప్రతిపాదించలేదన్నారు 
మీమాంసకులు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలనే (ప్రస్థాన త్రయాన్ని ప్రమాణంగా 
భావించారు. శంకరుని కాలంనుంచే బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు ప్రాధాన్యం. ఉపనిషత్తులు భాగం 
కాని వేదాలను వేదాంతులు అంగీకరించలేదు బ్రహ్మసూత్రాలు వేదాల్లోని భాగంకాదు మరి. వీటన్నిటిని 
బట్టి చూస్తే వేదప్రమాణం కూడా ఒక మిధ్య వైదిక, అవైదిక భేదాలను గుర్తించడానికి ఖచ్చితమైన 
సరిహద్దురేఖలు లేవు శంకరుడన్నాడుగదా భౌతిక విషయాలకు వేదాలను [స్రమాణంగా తీసుకోరాదని. 
ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే దానికి అధికారం. వేదప్రమాణం కల్పన నవ్యన్యాయం గంగేశుని 
తరవాత వచ్చిన ఉద్దండ పండితులైన విశ్వనాధుడు, గదాధరుడు, రఘునాధ శిరోమణి ప్రభృతులవలన 
నూతన కవాటాలు తెరవబడి కొత్త వెలుగులు తొంగిచూచాయి గౌతముని న్యాయ సూత్రాలే పరమ 
ప్రమాణమని వారు భావించలేదు. 


అద్వైతులు శంకరుని తరవాత ఆయన్ని అనునరించలేదు శంకరునికి దూరమైనారు. కాని బ్రహ్మ 


సూత్రాలకు కాదు. పద్మసాదుడు, సురేశ్వరాచార్యుడు, ప్రకాశాత్ముడు, చిత్సుఖుడు, ప్రకాశానందుడు, 
వాచస్పతిమి(శ్ర మధుసూదన సరస్వతి - వీరంతా శంకరుని గుడ్డిగా అనునరించినవారు కారు. 


నిటి 


మండనమిశ్రుని అద్వైతసిద్ది స్వతంత్ర రచన, బ్రహ్మసూత్ర భాష్యం కాదు. బ్రహ్మసూత్రాలకు శంకరుని 
తరనాత అద్వైతపరంగా రాసిన భాష్యకర్తలు లేరు. అధునికుడైన సర్వేపల్లి రాధాకృప్ణన్‌ ఆచార్యుల 
సరసన చేరిపోవాలనే కాంక్షతో (బహ్మ సూత్రాలకు భాష్యం రాశాడేగాని వారి తాత్విక భావాలకు 
(ప్రమాణమనికాదు మాధ్వ నింబార్కుల భాష్యాలు అధ్రైతంకావు. ప్రభాకర, కుమారిలుల తరవాత 
జైమిని సూత్రాలకు ప్రాధాన్యత పోయింది వైశేషిక సూత్ర భాష్యం (ప్రశస్తపాదుని తరవాత ఎవ్వరూ 
వ్రాయలేదు ఈశ్వరకృష్ణుని సాంఖ్యకారికలు వచ్చినా సాంఖ్యం అతి(ప్రాచీనం. బౌద్ద జైనులకు పవిత్ర, 
తత్వపార్య (గ్రంధాలేమీ లేవు. ప్రమాణ (గ్రంథాలు అంటే వేదాలు, సూత్ర (గంధాలవంటివి లేవు 
భగవద్దత్తమని, అపొౌరుషేయమని అవాకులు చెవాకులు పలకలేదు. గొప్ప ఆలోచనా, తార్కిక కౌశలం 
కలిగిన మేధావులున్నారు మంచి పుస్తకాలున్నాయి వారికి అంతవరకే. హిందూ తాత్విక సంప్రదాయం 
కూడా బౌద్దం వంటిదేనని నా అభిప్రాయం 


3 


ఆధ్యాత్మికత, ప్రామాణికతలు మాత్రమేకాదు మూడవది సంప్రదాయనాద ధోరణి (8000! 01 
thought) కూడా మిథ్య అంటున్నారు నాస్తిక, ఆస్తిక ధోరణులుగా భారతీయ తత్వశా'స్త్రాన్ని విభజిం 
చారు. (ప్రాచీన దార్శనికులు ఈ ధోరణులను అంగీకరించారు. ప్రమాణం, ఆధ్యాత్మికత లనే ముసుగులు 
వేసినట్టుగానే దార్శనిక సిద్దాంతాల పేరుతో ముసుగు వేశారు. చరిత్ర అంటే మార్చు, అభివృద్ది, 
భిన్నధోరణుల మధ్య వైరం, అన్వేషణ అనుకున్నప్పుడు, ఆదిలోనే ఒక (గ్రంధాన్ని ప్రమాణంగా 
తీసుకుంటే ఇక అభివృద్ది ఎక్కడ? చరిత్ర ఎలా అవుతుంది? ఒక సిద్దాంత చట్రంలో బిగించబడి 
ఎన్నడూ వుండడు, వుండలేడు, ఆలోచనాశీలి అయిన మానవుడు, ఒక ధోరణికి, శైలికి వున్న భేదం 
Verbal మాత్రమేకాదు రేషనలిజం, ఎంపిరిసిజం, రియలిజం, ఐడియలిజం వీటికి సమానమైన తాత్విక 
ధోరణులు భారతీయ తత్వశాస్త్రంలో చూపగలరా? వ్యక్తి ఆలోచనకూ సిద్దాంతానికి భేదం వుండకపో 
వచ్చు. ఉదాహరణకు సాంఖ్యంతో ఈశ్వర కృష్ణుడు, వేదాంతంతో శంకరుడు తాదాత్మ్యం పొందారు 
అయితే శంకరుడు చెప్పిందంతా అద్యైతమూ కాదు. ఈశ్వర కృష్ణుడు చెప్పిందంతా సాంఖ్యమూ 
కాదు వ్యక్తి ఆలోచనకు, ఆలోచనా శైలికి మధ్య గందరగోళం ఏర్పడుతుంది. తత్వశాస్తానికి వ్యక్తి 
కాంట్రిబ్యూషన్‌ ఏమిటో తెలియాలి. దాన్ని ధోరణిలో కలిపితే వ్యక్తి మునిగిపోతాడు. ఇది గుర్తించకపోతే 
భారతీయ తత్వశాగస్తానికి అన్యాయం చేసినట్లే. తాత్విక ధోరణుల చరిత్రకాదు; వైయక్తిక తాత్వికుల 
ఆలోచనల (క్రమ వికాసచరిత్ర కానాలి. అప్పుడు మన చరిత్ర, పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రతో 
సరితూగుతుంది. i 


భారతీయ తత్వశాస్త్రం గురించి మూడు కల్పనలను తెలుసుకున్నాము. (ప్రామాణికత (AUthOnty), 
ఆధ్యాత్మికత (50104440, Schools of thought మిథ్యలేనని గుర్తించకుండా తత్వశాస్త్ర రచన 
అసాధ్యం. ఒక నూతన దృక్కోణంనుండి పరిశీలించాలిన అవసరం ఎంతైనా వుంది (ప్రాచీన తాత్వికుల 
భావసంపదను ఆధునికులకు మార్గదర్శకంగా రూపాందించాలంకే ఈమూడు కల్పనలనూ ధ్వంసం 
చేయాలి అప్పుడే ప్రాచీన తత్వశాస్త్ర, చరిత్రను సజీవంగా రచించడం జరుగుతంది *& 





(ప్రా దయాకృష్ణ రాజస్ట్రాన్‌ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ కౌస్సిల్‌ ఆఫ్‌ ఫిలాసాఫీకల్‌ రిసర్చికి 
సంపాదకులుగా వున్నారు తత్వశాస్త్రంమీద అనేక వ్యాసాలు వ్రాశారు. ఈ వ్యాసానికి మూలం Three Myths about Indian 
Philosphy.) 


మేధస్యు - మతిభ్రమణ కవలలా! 


అధికారంలో వున్నవాళ్ల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరీక్షించాలి. పిచ్చివాడు 
గద్దె ఎక్కితే ఆటం బాంబులను బంతులవలె ఆడుకోగలడని ఎరిక్‌ ప్రాం హెచ్చరించాడు 
ఆధునిక మనోవిజ్ఞాన పరిశోధనలలో యీ విషయానికి చాలా ప్రాధాన్యత లభిస్తోంది. అమెరికా, 
యూరోప్‌లలో జరుగుతున్న పరిశోధనలబట్టి మేధస్సుకూ - ఉన్మత్తతకూ తేడా చాలా 
స్వల్పం అని తేలింది. గత చరిత్ర చూస్తే ఎందరో కవులు, కళాకారులు, రచయితలు అటు 
తెలివితేటల్ని, యిటు ఉన్మత్త లక్షణాలను (ప్రదర్శించారు. ఇందులో మన అభిమానులు, 
వీరులు ఎందరో వున్నారు. బైరన్‌, షెల్లీ, వర్జీనియా వుల్ఫ్‌, కాల్‌రిట్ట్‌ ఎందరినో 
ఆకట్టుకొన్న ప్రపంచ ప్రసిద్దులు. వారికి మనో వైకల్యాలు వున్నాయని తేలింది. 


కవులు, కళాకారులు పిచ్చి లక్షణాలను (ప్రదర్శించినా, వారి ప్రతిభ - కవిత, చిత్రం, 
సంగీతం - వలన లోటును జనం క్షమించక తప్పదు. ఈ పిచ్చి లక్షణం ప్రాచీన కాలంనుండే 
గొప్పవారిలో వున్నట్టు ఆధారాలు వున్నాయి. కళారంగానికీ ఉన్మత్తతకూ సన్నిహిత 
సంబంధం వుండటం, అప్పుడప్పుడూ ప్రతిభను ప్రదర్శించడం, మధ్యమధ్య పిచ్చిగా 
(ప్రవర్తించడం, మనలోకంలో లేకపోవడం, యీలాంటి లక్షణాలు సర్వసాధారణంగా వెల్లడౌతు 
న్నాయి. కొన్నాళ్లు ఆరోగ్యంగా వుంటూ, హఠాత్తుగా కుంచించుకుపోయి, వింతగా ప్రవ 
ర్తిస్తూ మనోవైకల్యాలను చూపడం ప్రతిభావంతుల లక్షణంగా (గ్రహించడం కష్టమే. కాని 
అది వొస్తవం కూడా. 


కళకారులలో సర్వసాధారణంగా కనిపిస్తున్న యీ మనో వికారాలు కవులలో 13 శాతం, 
కళాకారులలో 17 శాతం వున్నాయని పరిశోధకులు అన్నారు మెదడు పరిశీలన వలనకూడా 
యీ విషయాలు తెలిశాయి. 


డా కె. రెడ్‌ ఫేల్డ్‌ జామిసన్‌, డా. ఆర్నాల్డ్‌ లడ్‌ విగ్‌ అనే యిరువురు మనోశా; స్త్రజ్ఞులు 
యిటీవల పరిశోధనల ఫలితాలను పుస్తకరూపంగా వెల్లడించగా యీలాంటి విషయాలు 
ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతి వందమందిలో కనీసం ఒకరికైనా యిలాంటి ఉన్మత్త లక్షణాలు 
కనిపిస్తున్నాయట! 


పిచ్చి లేక ఉన్మత్త లక్షణం వంశపారంపర్యం అనేది ఇంకా నిర్జారణగా తేలని పరిశో ధనం 
శంగా వున్నది. పరిణామక్రమంలో జీవాణువుల్ని తరచి చూస్తున్నారు ఏమైనా మేధస్సుగల 
కళాకారులకు కొంత వికారం వుండడం క్షమార్దమేనేమో! 


- ఆధారం “టైము 


(ద్రావిడ నాగరికతా నిస్తరణ 


- ఆచార్య బి.యస్‌.యల్‌. హనుమంతరావు 
(గత సంచిక తరువాయి 


పార్వతి: “పార్వతి అనగా పర్వతరాజు కుతురు ఆమె చంద్రశేఖరుడైన శివునిగురించి తపస్సుచేసి 
ఆ మహాదేవునే భర్తగా పొందింది ఇది పురాణాలలోని గాధ, మెసాపాటేమియాలోని ఊర్‌ నగర(ప్రజల 
(ప్రధానదేవత “ప రా (Lady of the Mount) ఈమె భర్త చంద్రుడు. వీరికి ప్రతి సంవత్సరము 
కళ్యాణమహోత్సవము జరిపేవారు పర్వతరాణియే పార్వతియైనదని, చంద్రుడే చంద్రశేఖర అవతార 
మెత్తి భారతదేశమున (ప్రత్యక్షమైనాడమటలో సందేహంలేదు. మనదేశంలోగూడ పార గతీ చంద్రశేఖరు 
లకు (ప్రతి సంవత్సరము ''తిరుక్కలియాణము”” లేక “తిరునాళ' జరుగుచునే యున్నది గదా! ఆదిమ 
సంప్రదాయాలను నిలబెట్టే గౌరవం భారతీయులదే! 


ఊర్‌ ప్రజల పర్వతరాణివంటి దేవతనే |క్రీటు ద్వీపవాసులు సైతం ఆరాధించినారు అమెపేరు 
'మా; ఆమె వ్యాషఘ్రవాహిని. ఆమె భర్త నందివాహనుడు! వీరికినీ హిందువుల ఉమాశంకరులకును 
భేదం లేదనే చెప్పవచ్చు 


చంద్రారాధన : మెసపాకేమియా (ప్రజలు చంద్రుని ఆరాధించినట్టు పేర్కొన్నాము; మధ్యాసియా 
లోని ఇతరజాతుల్లో సైతం ఈ ఆచారం కనిపిస్తుంది. ఇది అనైదికము, శిలప్పదికారం మొదలగు 
తమిళ(గంథౌల ద్వారా తమిళులలో చం(ద్రారాధన ఉన్నట్లు సృష్టమవుతున్నది. ఈబిస్టియనులు, 
ఛాల్జియన్లు చాంద్రమానము ననుసరించినారు. ఆంధ్రదేశంలో నేడమలులో నున్నది చాంద్రమానమే! 
నేటికినీ మహమ్మదీయులు అనుసరించుచున్నది చాంద్రమానమే గదా! అల్లసాని పెద్దన చెప్పినట్లు 
“గోవధము సేయు తురకలదైవము”” చంద్రుడు! 


తలనీలాల సమర్పణ : ఆంధ్రదేశంలో తిరుపతి వేంకటశ్వరాలయంలో తలనీలాలను ముడుపు 
చెల్లించే ఆచారం ప్రసిద్దము. తిరుపతిలోనే గాక దక్షిణదేశమున పెక్కు క్షేత్రాలలో నీలాల సమర్పణ 
జరుగుతున్నది. ఇదే విధమైన ఆచారము ఫినీషియన్‌ వలసయైన బిబ్బస్‌లో కన్పిస్తున్నది. ఇచట 
దేవాలయాలలోని దేవత సగము చేప, సగము మనిషి, ఈ దేవాలయం సుమారు ఆరువేల సంవత్సరాలనా 
టిది. హిందువుల నరసింహునకు, విఘ్నేశ్వరునకు బిబ్లస్‌లోని నరమత్స్య దేవతకు పోలిక స్పష్టం. 
ఇటువంటి నరమృగ దేవతలను (200Mంrphic 605) ఆటవిక దశలో ప్రజలారాధించినారు. వీరు 
ఆర్యేతర దేవతలే. 


తలనీలాల నర్చించడం తలనర్పించడంతో సమానం పరమశైైవ్రుడైన రావణుడు తలలనర్ప్సించి శివుని 
ఆరాధించినట్టు రామాయణంలో ఉంది తలల నరి ంచడం తీవ్రవాద కైచారంగా మధ్యయుగం వణుకు 
ఆంధ్రదేశంలో ఉంది. కొండవీటి రెడ్డిరాజులు, ( శ్రీశైలాది శైవక్షేత్రాలలో, వీరశిరోమండపాలను నిర్మించి 
నారు. కొని తలలనర్చించు సాహసములేని భక్తులు తల నీలాలనర్పించి తృప్తి వహించేవారని భావించ 
వచ్చు. “పుష్పార్థం అక్షతాన్‌ సమర్పయామి” అని కదా సంప్రదాయం. రావణుడు సైతం తన తలలను 
బోలిన తలలను చేయించి హోమములో ద్రేల్చి వుంటాడు. తల నీలాల సమర్పణ మనగా ఆత్మార్పణం 





మిసిమి, మార్చి 1994 


చేయడమే! భక్తిభావమునకది పరాకాష్ట. మొట్టమొదట తిరుపతి శైవక్షేత్రమనీ, ,శ్రీరామానుజాచార్యుల 
కాలమున వైష్ణవులు ఆక్రమించి వైస్ణనక్షేత్రమగ మార్చిరనీ స్థలపురాణం ద్వారా తెలియుచున్న విశేషము. 
నేటికిని దేవుని నిజస్వరూపము పూజారులకు వినా ఇతర భక్తులకు కన్చింపదట! ఏమైనను 'నరమత్స్యః 
దేవతలోవలెనే “వేంకలేశ్వర' నామంలో సగము వైష్ణవము, సగము శైవము! “మధ్య వైపులకు నామములు 
"పెద్ద అనగా (శ్రీ, వేంకటేశ్వరుని ముఖమంతా నామాలే! వైస్ణనక్షేత్రంగా మారిన తరువాత సైతము 
(ప్రాచీన మైచారమైన శిరోజార్చణ నిలబడి వుండడమే తిరుపతిలో గమనింపదగిన విశేషము! 


దేవదాసి : దక్షిణదేశ దేవాలయములలో దేవదాసి సంప్రదాయము చాల (ప్రసిద్దము. ఇదే సంప్రదాయం 
సిరియా, ఆర్మీనియా, లిబియా దేశాలలోని దేవాలయాల్లో సైతం అనుసరించబడింది. సుమేరియాలో 
ఒక్కొక్క దేవాలయమున దేవదాసీల సంఖ్య వందలకొలది ఉండేది ఆంధ్రదేశంలో దేవాలయ 
శాసనాలలో 'మున్నూూరుసొనులు” అనేమాట తరచుగా కన్పిస్తుంది. బహుశాసానులు కూడ శ్రేణులుగా 
ఏర్పడేవారేమో! 


పూజా విధానము : మన దేవాలయాలలో రాబోపచార సమన్వితమైన పూజావిధానాన్ని అనుసరి 
స్తారు. దేవునకు అర్థ్యసాద్యాలిస్తారు, శంఖాలు పూరిస్తారు; గంటలు- వేణువులు- వీణలు నాయిస్తారు 
నృత్య గీతాల సంగతి వేరే చెప్పనక్కరలేదు ధూపదీసాలు సమర్పిస్తారు. వింజామరలు వీస్తారు. తుదకు 
నైవేద్యము పెట్టి ఆ భోజ్యములను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇంచుమించు ఇదే విధానము క్రీటు, 
సుమేరియా దేవాలయాలలోనూ అనుసరించేవారు. ఇది వైదికమైన హోమ విధానమునకు విరుద్దమైన 
పూజావిధానము “పూజ అనుపదము ఆర్యేతరమని కొందరి అభిప్రాయము సంస్కృతమున వినా 
మరి యే యితర ఇండో యూరపీయను భాషలలోను 'పూజా' అనేమాట లేదట. 


పూజారులు: సింధు శిధిలాలలో ఒక పురుష (ప్రతిమ బయల్పడింది. అది ఆ (ప్రజల పూజారి 
ప్రతిమయని చరిత్రకారుల అభిప్రాయము ముఖ్యంగా ఈ పూజారి వేషము గమనింపదగింది. అతడు 
ఉత్తరీయాన్ని ధరించాడు: ధోవతి - ఉత్తరీయములు (ద్రావిడ లేక ఆర్వేతర వస్త్ర పద్దతియేయని 
అంగీకరిస్తున్నారు. ఉత్తరీయాన్ని ఈ పూజారి ఉపవీతం పద్దతిలో ధరించినాడు; అనగా కుడి భుజము 
(క్రిందుగా - ఎడమ బుజముమీదుగా దాల్చి, ఎడమ భుజముదిగువ వక్షస్థల సమీపమున ముడివేసినాడు. 
ఇది యజ్ఞోపవీతమునకు అంకురార్పణ అనవచ్చును. యజ్నీపవీతమనగా యజ్ఞకాలమున ధరించు 
ఉత్తరీయము. కావున యజ్ఞోపవీతమనగా వల్లెయే! శిల్పాగమాలలో న్యస్త్రయజ్ఞోపవీత ప్రసక్తి వుంది. 
గుప్రయుగమునాటి శిల్పాలలో సుదీర్హమైన వస్త్రయజ్లోపవీతాలు కన్పిస్తాయి. ఉపనయనార్హళలేని 
శూద్రులు సైతం పీతృకార్యముల సందర్భంలో వస్త్రృ్యయజ్డోపవీతాలు ధరిస్తారుగదా! సింధు పూజారి 
ప్రతిమను బోలినట్టివే మెసపొశేమియాలో కూడ దొరికాయి. దీనివలన ఉభయ దేశాలలోనూ 
పూజారులొకేరకములైన దుస్తులు ధరించేవారనియేగాక యజ్ఞోపవీతము ఆర్యేతర సంప్రదాయముగ 
నుదయించినదనియూ, మొదట, ఉత్తరీయముగానే యుండి నేటికి లాంచన ప్రాయమైన నూలుపోగుగ 
మారిపోయినదనియు (గ్రహించవచ్చును సింధు పూజారి నుదుటిపై బాసికమును పోలినదానిని 
ధరించియుండుట సైతము గమనింపదగియున్నది. మత సంబంధమైన కార్యక్రమమాలలో నేటికినీ 
బాసికములు, కంకణములు ధరించునాచారము మనలో నున్నది గదా! ఇది చరిత్ర పూర్వయుగంనాటి 
సం(ప్రదాయం! 


మరొక విశేషమేమన, సింధు మెసపొటేమియా పూజారులు తలకట్టు, మీనము తీసివేసి గడ్డమును 
మాత్రము సెంచినారు. (ప్రస్తుత మీ సంప్రదాయము ముస్లిములదని హిందువుల విశ్వాసము! అన్ని 


మిసిమి, మూర్చి 1994 


మతములలోను, గడ్డం మతమునకు చిహ్నమను విశ్వాసం కన్పిస్తున్నది సనాతన హిందువులలో 
సైతమీనమ్మకము ఉంది. వారిలో మీసమును పెంచుట దోషమను నమ్మకం సైతం ఉంది. మత 
సంబంధమైన కార్యకలాపముల సందర్భమున '“కేశశ్మ శుపావయిత్వా”' - తలజుట్టు, మీసము తీయించు 
మని ధర్మశా,స్త్రం ఆదేశిస్తున్నది. ఒక సందర్భములో తిరుపతి వేంకటకవులు, “'దోసమలం చెటింగి 
యును దుందుడు కొప్పగ పెంచినార మీ మీసలు'' అంటూ చాటినారు. కావున సనాతన హిందూ 
ధర్మము ననుసరించి మీసము పెంచటం దోషము దీనిని బట్టి జుట్టు, మీసము తీయించి గడ్డము 
పెంచుట ఇస్టాము మత సంబంధమైన ప్రత్యేక సంప్రదాయముకాదనీ, మిక్కిలి (ప్రాచీనము, సనాతనము 
నైన భారతీయ ఆచారమేననీ తెలుస్తున్నది. 


వొస్తు నిర్మాణాదులు 


పురములు, ఆలయములు : వైదికార్యుల విరోధులైన ఫణి మున్నగు జాతులు వాస్తువిద్యలో 
నారితేరినట్టు పేర్కొన్నాము. వారి నిర్మాణ కౌశల్యానికి హరప్పా మొదలైన చోట్ల బయల్పడిన కట్టడాలే 
నిదర్శనములు బుగ్వేద సంహితాకాలంలో ఆర్యులకు స్టీరనివాసాలు లేవు అనార్యుల పట్టణాలను, 
దుర్గాలనుచూచి సం[భమాశ్చర్యములను బెల్లడించినారు దుర్గానికి అనాదు “పురము అని వ్యనహార 
ముంది పురములను నిర్మూలించినవాడే పురందరుడు! (బ్రాహ్మణములలో “ఆర్మ", “ఆర్మకి అనే 
(ప్రయోగాలు తరుచు కన్పిస్తున్నాయి. వీనికి “వినస్థగామ' మని అర్హము ఉత్తరాసధము నందలి తమ(గ్రామ 
ములు ఆర్యదండయాత్రలలో నష్ట్రపడిన తరువాతనే ఆర్యేతరులు దక్షిణాపధమును చేరి అచట 
. పట్టణములు, పురములు, దేవాలయములు నిర్మించుకొన్నారు (ప్రాచీన తమిళనాజ్యయము నుండి 
నాటీ దాక్షీణాత్యుల నిర్మాణకౌశల్యము స్పష్టంగా తెలుస్తున్నది ఈ నిర్మాణములకు ఈజిస్టు, (క్రీబు, 
బాబిలోనియా, సుమేరియా దేశాలలోని కట్టడాలకు పోలికలున్నాయి ఈజిష్ట్రలోని పిరమిడులను 
గురించిగాని, కార్నల్‌ మున్నగు దేవాలయములను గురించిగాని చెప్పనక్కరలేదు (కీటులో క్నాస్సాన్‌ 
చెంత పద్మవ్యూహమును బోలిన రాజ[స్రాసాదము బయల్పడింది సుమేరియాలో ఒక్కొక్క దేవళమొక 
రాజ 'ప్రాసాదము తమిళులు తరచుగావాడు కోవెల (దేవాలయము) పదమునకు రాజ(ప్రాసాదము అనే 
అర్ధం ఉంది 


గోపురాలు: సుమేరియన్లు 'నిప్ఫూర్‌'లో తమ ఇష్టదైనమైన “ఎన్‌లిల్‌'కు పెద్ద గోపురాన్ని 
నిర్మించారు ఎన్‌ లిల్‌ వాయుదేవుడు, బహుశా ఈ పదమే 'అనిలిగా సంస్కృతభాషలో (ప్రవేశించి 
ఉంటుంది. బైబిల్‌ లోకూడ గోపురాల ప్రసక్తి (TOwer 01 Babel) వుంది. దక్షిణాపధంలో అమలులో 
నున్న దేవాలయ వాస్తు పద్దతిలో గోపురానికి (ప్రముఖ స్టానముంది ఆలయ (ప్రాకారములోని గోపురమును 
“గాలి గోపురము అంటారు! సుమేరియాలోని ఎన్‌ థిల్‌ గోపురానికి, గాలిగోపురానికి సంబంధమును 
ఊహించవచ్చును 


సాంఘిక సంప్రదాయములు 
ఆభరణాదులు : దాక్షిణాత్య ప్రజలకును, మధ్యధరా సముద్రప్రాంత (ప్రజలకు అనేక సాంఘిక 
సంప్రదాయాలు సమానమని తెలుస్తున్నది దక్షిణదేశ ప్రాచీన సమాధులలో రంగుకుండలు బయల్బడి 


నవి, ఇటువంటివే మధ్యాసియాలో తేపెహిస్సార్‌, సుసాప్రాంతాలలోను, ఇటీవల బెంగాలు రాష్టములోను 
బయల్పడినాయి దాక్షిణాత్య (స్త్రీలకు “అందె? అభిమాన ఆభరణము శిలప్పదికారం అనే తమిళ 


ప మిసిమి, మార్చి 1994 _ 


కావ్యానికి అందెయే కధావస్తువు. ఈ అందెను బోలినదే |క్రీటులో క్నాస్సాన్‌ భవనంలోని కుడ్యచి త్రాలలో 
కనిపించింది 


ఆదిచ్చనల్లూరు సమాధులలో బంగారుపతకాలు, బంగారు బూరలు దొరికినాయి, పూజా సమయా 
లలో నీ బూరలను పూరించేవారు. నేటికిని వలని కొండలలోని మురుగన్‌ దేవాలయానికి కావడులు 
మోసుకొని పోవువారు ఇటువంటి బూరలనే ఊదుతూ నడుస్తారు ఈరకమైన బూరలు మనదేశమున 
మబియే |ప్రాంతంలోను దొరకలేదు. కాని సైప్రన్‌ దీవిలో ఎన్‌ కోమిలనేచోట కంచు యుగానికిచెందిన 
సమాధులలో దొరికినాయి, పాలస్తీనాలో గజా, గరార్‌ల చెంత దొరికిన శిరోవేష్ట్రములకు, కిరీటములకు, 
ఇనుప పనిముట్లుకు ఆదిచ్చనల్లూరులో దొరికిన వానికి పోరికలున్నాయి. 


కావేరి తుంగభ(ద్రానదులను దాటటానికి “పుట్టి: (02016) అనే సాధనాన్ని ఉపయోగిస్తారు వెదురు 
లేక ఈత పేళ్ళతో తట్టవలె అల్లి దానిపై చర్మం కుట్టిన ఈ సాధనము చాలా (ప్రాచీనమైనది తెలుగులో 
“పుట్టి మునిగింది అనే సామెత సర్వసాధారణము పుట్టివంటి సాధనమునే ప్రాచీనయుగంలో యూ(ప్ర 
టీస్‌, మై([గ్రిస్‌ నదులపై ఉపయోగించారు నేటికిని వేల్సు, ఐర్లండు దేశాలలో వాడుతున్నారు 


సమాధులు : సంస్కృతీ సంబంధములను నిర్ణయించడంలో అంత్యక్రియలకు సంబంధించిన 
సంప్రదాయముల (ప్రాముఖ్యం ఎక్కువ మనదేశంలో దహనం ఆర్య సంప్రదాయమనీ, ఖననము 
అనార్యమనీ సాధారణ విశ్వాసం అనార్యులలో ఐదురకముల ఖనన సంప్రదాయము లుండినట్లు 
దక్షిణదేశమున బయల్పడిన (ప్రాచీన సమాధులవలన తెలుస్తున్నది ఈ ఐదు రకాల సమాధులు 
మధ్యఆసియా, మధ్యదరా (ప్రాంతాలలో కూడ బయల్పడినాయి. వీనిలో మూడు రకాల సమాధులను 
బండలు, రాతిపలకలు ఉపయోగించి నిర్మించేవారు వీనిని ఆంధ్రదేశంలో 'రాక్షసగుళ్ళు! అని 
వ్యవహరిస్తారు శవపేటికల నుపయోగించే సమాధులు మరొక రకము సబర్మ తీనదీలోయలో దొరికిన 
ఒక శవ పేటికకాళ్ళు ఏనుగు కాళ్ళను పోలియున్నాయి, ఇట్టి శవపేటికయే సిరియాలో క్యాట్నా 
చెంతదొరికింది. ఇటీవల నాగార్జునకొండ కావలివైపు ఏలేశ్వరము చెంత (త్రవ్వకాలలో ఏనుగును పోలిన 
అవశేష, పేటిక దొరికినది. 


ఆదిచ్చనల్లూరులో దొరికిన శవపేటికలలో బంగారు శిరోవేస్టనాలు లభించినాయి ప్రాచీన కాలమున 
శవములకు బంగారు శిరోవేస్టనములను చుట్టే ఆచారం పాటించేవారు ““సట్టయం కట్టురాడు' అనే 
ఈ ఆచారం నేటికినీ మధురై ప్రాంతాలలో సజీవంగా ఉంది ఆదిచ్చనల్లూరు శిరోవేస్టనాలను పోలినవే 
(గ్రీసులో మైసీస్‌చెంత కనిపించినాయి పాలస్తీనాలోని (ప్రాచీన సమాధులకు ఆదిచ్చనల్లూరు సమాధులకు 
పోలికలు చాలా ఉన్నాయి 

ఐదవరకం సమాధులు గుహా సమాధులు ఇవి మలబారులో ఎక్కువ వీనిని ''తోలై' అంటారు 
అంటే రంధ్రము అని అర్హము ఈ పదము 'తొలుచు' నుండి వచ్చి ఉంటుంది ఇట్టి సమాధులే 
క్రీటులోగూడ కనిపించడం ఆశ్చర్యమే అక్కడకూడ ఈ సమాధికి 'తోలై అనే పేరే ఉండడం మరింత 
ఆశ్యర్యకరము 


బత జన్మ స్థలము? 


ఈ పరిశీలన వలన భారతీయ (ద్రావిడ జాతులకును, మధ్య (ప్రాచ్యంలోని (ప్రాచీన జాతులకును 
మధ్యకల సాంస్కృతిక సంబంధాలు యాదృచ్చికములు కావనీ, ఈ జాతులన్నియూ నొక ఆదిమ 


91 


మూలజాతి శాఖలే ననడానికి తగినంత బలీయమైనననియు స ఎ 
ఆదిమ నివాసస్థ్రలమేది? ఈ జాతులన్నియు నొకే జాతి శాఖలు కా వీరందరిలో సమానంగా కన్ఫించే 
సాంస్కృతిక అంశములకు జన్యస్థల లమేది? అను సమస్యలపై స పండితులలో ఏ కాభిప్రాయంలదు 


ఇ 
స 
సల్ల 
స 
a 2 
౮ 
ర్‌ 
Qn 
గ్ర 
౮ 
గ్‌ 
Gs 


(ద్రావిడ జాతులలో కొన్ని శాఖలు వాయువ్య సరిహడ్డులగుండా మిక్కిలి ప్రాచీన కాలమున 
భారతదేశమున ప్రవేశించిరని కొందరి రక తీర్మానము బెలూచిస్టాన్‌ లోని బ్రొహుయీ భాషను 
తమ సిద్దాంతమునకు నిదర్శనముగా వీరు ఉదహరిస్తారు అదీకాక ఆంధ్ర ములక, పహ్టావాదిజాతు 


లొకానొకప్పుడు వక్షానదీ తీరంలో నివసించినట్లు బ్రహ్మాండాది పురాణములలో చెప్పుబడింది వత్షన 
దియే ఆక్సన్‌ చారిత్రక యుగమున వడా లలో చాలాభాగము దక్షిణా పధమున కనిసిస్తున్నారు 


ఈ చారి(త్రకాంశము (ద్రావిడులు మధ్య ఆసియా (ప్రాంతములనుండి దక్షిణ భారతమునకు వలసవచ్చినా 
రనే సిద్దాంతాన్ని బలపరుస్తున్నది 


భారతదేశం నుండియే - అందునూ దక్షిణాపధం నుండియే (ద్రావిడజాతులు ఉత్తరాపధానిక్తి, 
అటునుండి మధ్యదరా (పొంతభూములకు వలస వె త. కీరాస్‌వంటి పండితులు నిర్లయించినారు 
ఈ సిద్దాంతమునకు సైతము కొన్ని బలవత్తరమైన ఉపపత్తులే ఉన్నాయి . ఈజిప్టియన్‌ 
శాత ఈజిష్టియనులు 'పంట్‌' దే దేశంనుండి వచ్చినట్లు చెప్పబడినది 
మని హీరాస్‌ పండితుని అభిప్రాయము కాని కొండరు చరిత్రకారులు పంట్‌ "దేశము 'సాకొత్రాగా 
భావిస్తున్నారు ఈజిష్ట్ర న నేలిన has రాజవంశము వారికి 'పాటలా' జ జన్మ స్ట్రల ులమటు! ఈజిఫ్లునకిది 
తూర్చుదిశ నున్నదనీ, పెక్కునదులతో నేర్చడిన డెల్టా భూమియనీ వర్ణించబడింది ఈ వర్షనకు 
సింధునదీ ముఖద్వారము సరిపోతున్నది సింధునదీ ముఖద్వారమునచే పాటలా నగరమున ట్లు (గీకు 
చరిత్రకారులు పేర్కొన్నారు ఐనచో పాటలా నుండి ఈజిప్టుకు వెళ్ళే మార్గంలో సాకొత్రా, అనగా 
పంట్‌ దేశము మజ లీస్టలమై ఉంటుంది, మహాభారతంలో నాగమాతయైన కద్రువ తన ee 
సము(ద్రం మీదుగా 'రామణీయక దేశము'నకు గొనిపొమ్మని గరుత్మంతుని ఆదేశించింది కల్నల్‌ 
విల్‌ ఫర్మ్‌ పరిశోధనల |ప్రకారమీ 'రామణీయక దేశము” ఈజిప్టు దేశమే మరొక విశేషమేమిటంకే (గ్రీకుల 
పాటలీ దేశమే మన ఇతిహాసపు రాణాలలోని పాతాళమని విమర్శకుల అభిప్రాయము పాతాళరోకమే 
నాగలోకము ఈ అంశాల పరిశీలనవలన నాగజాతి ప్రజలు కొందరు భారతదేశం నుండి ఈజిస్టుకు 
వలసవెళ్ళిరనే అభిప్రాయం కలగటం సహజ ము 


అయితే పరస్పర విరుదాలైన ఇటీ నిదర్శనాలు అధారంగా [ద్రావిడజాతుల జన్మస్ట్రలమును ఇదమి 
దంగా నిర్ణయించడం సాధ్యంకాదు కాని ఒక వషయం మాత్రం సత్యము (ప్రపంవరంగస్ట్రలము పై 
ఆర్యజాతు లడుగిడక పూర్వమే మధ్యదరా ప్రాంత జాతులనబడే ద్రావిడజాతులు అసియా, ఐరోపా, 
ఆ(ఫికాలలోని పలుదేశాలలో విస్తరించి ఉదాత్తమైన నాగరికతా సంస్కృతులకు దృఢమై పునాదులు 


నిర్మించినారు ఈ పునాదులు మరుగునపడునట్లుగా ఇటీవరికాలమున కలుషితమైన మత రాజకీయ 
జాతీయవాదాలు బలిసి ప్రజలలో కృత్రిమమైన భిన్నత్వాన్ని రెచ్చగొట్టినాయి కానీ నేదు కనిసించే 
భిన్నత్వం అడుగున ప్రాచీనమైన సాంస్కృతిక సమైక్యం కలదనటంకూడ సత్యమే అ సత్యాన్ని 
గుర్తించటం చాల అవసరం ఏనాటికైనా ఆసియా అధికభాగంలో సుస్టీర శాంతిస్టాపన కొ గుర్తు 


సాధనము శరణ్యము కాగలదు. * 


సోషలిస్టు వ్యవస్టలో మార్పులు 
వాలే (పాముఎఖ్యత 


ప్రొ! వి.వి. కృష్ణారావు 


పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోను, సోషలిస్టు దేశాలలోనూ వచ్చిన వ్యవస్థాగత మార్చు 
కలుగజేసిన ది(గ్రాంతి ప్రకంపనాలు క్రమంగా సమసిఫోయినాయి. అంతమాత్రాన ఆ విషయాలను 
మరచిపోవచ్చుననుకోరాదు అవి ఈ శతాబ్దంలో అన్నిటిని మించిన ప్రాముఖ్యముగల సామాజిక 
పరిణామాలు, వాటినుండి నేర్చుకోవలసిన సారాలెన్నో ఉన్నాయి. 


చరిత్ర సామాజిక పరిణామాన్ని సూచించే బృహ (ధ్గంధం. ఈ మార్పులు అతి ఆధునికమైన చరిత్ర, 
నిన్నా మొన్నటి సంగతులు. రెండవ విషయం - కొత్తగా విలసిల్లిన సమాజం మారటం - మరింత 
(ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది కమ్యూనిజం తర్వాత సమాజంలో ఇంకా మార్పుల! వస్తాయా? ఎలాంటి 
వ్యవస్థ ఆ తదుపరి వస్తుంది? అనే (ప్రశ్నకు ఇటీవలి వరకూ ఎవరూ సమాధానమివ గలిగేవారు గాదు 
(ప్రపంచమంతా కమ్యూనిజం వ్యాసించినప్పుడు, ఉత్సన్నమయ్యే సమస్యగా దానిని కమ్యూనిస్టు 
సిద్దాంతాన్ని నమ్మేవారంతా వాయిదావేసేవారు. కాని ఈ (ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెంటనే 
చెప్పవలసిన ఆవశ్యకత, అవకాశం వచ్చింది. అందుచేత కూడా పూర్వపు సోషలిస్టు (ప్రసంచంలో 
ఇప్పుడువచ్చే మార్పులను, ఆ చరిత్రను చాలా ఆసక్తిదాయకంగా గమనించాల్సిన అవసరం వుంది, 
మార్కిస్టు సిద్దాంతం, చరిత్రను మథించి రాబట్టిన సారాంశం అనేది ఈ సందర్భంలో 


పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోను, తూర్పు యూరప్‌ దేశాలలోను ప్రభుత్వాలు హఠాత్తుగా 
మారిపోయి వ్యాపారవ్య వస్తను (market economy) స్వీకరించాయి. న్యాపొర న్యవస్థ్ర అనేది స్థూలంగా 
క్యాపిటలిజానికి మారుపేరని చెప వచ్చు చైనా, వియత్నాం, ఉత్తరకొరియా, క్యూబా మొదలైన ఇతర 
సోషలిస్టు దేశాలలో ప్రభుత్వాలు, పాలక పార్టు మారకపోయినా, ఆర్థిక విధానం మాత్రం మారుతోంది. 
అధికారంలో ఉన ్నదెవరైనా, ఈ పూర్వపు సోషలిస్టు రాజ్యాలన్నీ వ్యాపార వ్యవ్షల్‌ 8 మారుతున్నాయ 
నేది మాత్రం అందరూ చూడగలిగే సత్యం. 


ఈ మార్పుకి కారణాలను కనుగొనడం మార్కు సిద్దాంతంలో విశ్వాసమున్న వారందరిక్షీ ప్రథమ 
కర్తవ్యం లేకపోతే నూతన సమాజ నిర్మాణంకోసం జరిగే ప్రయళ్నీలు, ఉద్యమాలు wes 
పడవల్థాగా గమ్యంలేకుండా గాలికీ కొట్టుకుపోతాయి. 


సోషలిస్టు వ్యవస్త ఈ విధంగా మారడాన్ని మూడు విధాలుగా అవగాహన చేసుకోవచ్చు. సోమాబిక 
పరిణామక్రమాన్ని గమనించకుండా, కమ్యూనిజం నశించిందే ళీ వాపోయేవారు కొందరు. దాని పీడ 
విరగడయ్యిందని సంతోషించేవారు మరికొందరు. మరొక విధంగా ఆలోచించేవారు కూడా వున్నారు. 
ఏవో కొన్ని తప్పులు, కొంతమంది నాయకులు చెయ్యడంవల్ల సోషలిస్టు వ్యవస్థ పతనమయ్యిందనేది 
వారి వాదన ఆ తప్పులను సరిచేసుకుని మరల సోషలిస్టు వ్యనస్థను సాధించవచ్చునని వారి నమ్మకం. 


మిసిమి, మార్చి 1994 93 


కాని ఈ తప్పులను గురించి, వాటిని సరిజేసే మార్గాల గురించి అవసరమైన వివరణ మాత్రం 
ఇస్పుటివరకు రాలేదు మరొక విధంగా కూడా ఈ పరిణామాలను విశ్లేషేంచవచ్చు క్యాపిటలిజం 
పరిపక్వం కాకముందే రష్యాలో విప్లవం వచ్చింది అందుచేత అక్కడ ఏర్పడిన సోషలిస్టు వ్యవస్త సుస్టిర 
ఆర్థిక పునాదులు, శ్రామిక వర్గంయొక్క అండదండలు లేక అస్టిరత్వానికి గురైంది ఇప్పుడు వ్యాసార 
వ్యవస్త్ర (Market 600గ౦గ౫/) విధానాన్ని చేపట్టి క్యాపిటలిజం దాని పూర్తి పరిణతి దిశకు చేరే సాంఘిక 
రాజకీయ పరిస్థితులు కల్పించబడుతున్నాయి. అనగా క్యాసిటలిస్టు పంధా నుండి వైదొలగి ప్రక్కదారిన 
బట్టిన ప్రయాణం మరల ప్రధాన పంధాలోకి వచ్చి ముందుకు సాగుతుందన్నమాట ఇదికూడ చేసిన 
తప్పుని దిద్దుకోవడమనే ఆలోచననే వ్యక్తం జేస్తుంది 


సోషలిస్టు వ్యవస్హ పతనానికి కారణాలను కనుగొనడం లోతైన పరిశోధనతోను, అధ్యయనంతోను 
కూడినపని అదీగాక ఒక రోజులో తేలేదికూడా కాదు. అయినా అది నిర్వహించి తీరవలసిన కృషి 


ఈ వివిధ ధోరణులను కొంత వివరంగా పరిశీలించాలి మొదటీ ఆలోచనాధోరణి ప్రకారం పూర్వపు 
సోఎలిస్టు ప్రపంచంలో వచ్చిన మార్పులు సామాజిక సరిణామంలో ఒక దశ మార్కు పరిశీలన (ప్రకారం, 
వర్గరహితమైన ఆదిమ కమ్యూనిస్టు సమాజం, ఉత్పత్తి సాధనాలు సాంకేతిక ప్రగతిమూలంగా అభివృద్ది 
చెందడంవల్ల వర్గసమాజంగా మారింది ఇదొక వ్యతికరణం (Negation) ఈ విధంగా ఏర్పడిన 
వర్గసమాజం బానిసత ఏం భూ స్వామ్యవిధానం, క్యాబటలిజం అనే దశలదా ఫరా పదిపక 90 చంది వర్గ 
రాహిత్యాన్ని పొందింది. అదే సోషలిజం. అనగా సోషలిజం మరొక వ్యతికరణం. ఈ వర్గ రహిత సమాజం 
ఉత్పత్తి సాధనాలను ఉపయోగించుకోలేని వ్యవస్టిగా రూపొందింది కొత్తగా రూపొందిన సాంకేతిక 
విజ్ఞానం - అనగా అణుశక్తి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కంప్యూటర్లు , రోదసీయానం మొదలైన అత్యాధునిక 
సాంకేతిక విషనం, ఉత్పత్తి సాధనాలను ఉత్పత్తి పరిమాణాన్ని అనూహ్యంగా పెంచాయి. ఈ సాధనాలను 
సోషలిస్టు వ్యవస్థ తనలో ఇముద్చుకోలేకపోయింది ఉత్పత్తి శక్తులు ఉన్న వ్యనస్థరో ఇమడజాలనప్పుడు 
కొత్త వ్యవస్త ఆవిర్భవించుతుందని మార్కు సూచించాడు న్యనస్తలు మారడం చరిత్ర లక్షణం 
భందుచేత కొత్త వ్యవస్ట్ర యొక్క అవట్టీఠం ఏర్పడింది. దాని ఫరితంగా సోషలిస్టు వ్యవస్త మరొక వ్యవస్థకు 
స్థానాన్ని కల్పించింది ఇదికూడా ఓక వ్యతికరణమే. ఈ విధంగా ఏర్పడిన ఆమరొక వ్యవస్టే వర్తక 
వ్యవస్థ వర్తక వ్యవస్థకి, పెట్టుబడిదారీ వ్యవస్థకి కొన్ని విషయూళ్లో పోలిక వున్నా దాని నకలు మాత్రం 
కాదు. మరొక రూపంలో ఆవిర్భవించిన వర్గసమాజం. వర్గరహిత సమాజం వర్గాలతో కూడిన 
సమాజంగా మారడం, ఆదిమ కమ్యూనిజం నాడు వలె ఈనాడుకూడా శాస్త్ర, సాంకేతిక అభివృద్దివల్ల 
కలిగిన పరిణామం. అనగా సమాజ పరిణామంలో రెండన పరిభ్రమణం మొదటి దానితో పోల్చితే 
ఉన్నతస్థాయిలో ఉంటుంది అంతేకాని చర్విత చరణంగా గాని, చరిత్ర పునరాగమనంగా గాని వుండదు 
ఇది మార్కు చెప్పిన గతితార్కిక (ప్రక్రియ 


రెండవ ఆలోచనా విధానాన్ని పరిశీలించుదాం. వ్యక్తుల పారపాట్టువల్ల సోషలిస్టు పరిణామం తప్పుదారి 
పట్టింది. తప్పులను సరిజేసుకుని మరల ఆ సోషలిజాన్ని నిర్మించుకోవచ్చు అనేది ఈ ఆలోచన, 
ఈ ఆలోచనలో రెండు అంశాలను గుర్తించాలి. వ్యక్తుల తప్పు ఒప్పులతో చరిత్ర గమనం నిర్ణయించబడు 
తుందనడం మార్కిస్టు గతి తార్కికానికి పూర్తి వ్యతిరేకం. సామాజిక శక్తులు చరిత్రపరిణామానికి 
చోదకశక్తులు, వ్యక్తుల పాత్రవల్ల ఆ పరిణాను ప్రక్రియ త్వరిత నువడంగాని, మందగించడంగాని 
జరుగుతుంది గాని, దాని స్వభావాన్ని మూత్రం మారృజాలదు. రెండవ అంశం ఏమిటంటే తప్పులను 
సరిదిద్దుకుని మరలా సాధించే సోషలిజం పాత నమూనా గాక మరొక విధంగా వుంటుంది. కొని, 


94 మిసిమి, మార్చి 1994 


అదేరకమైన వ్యవస్థ రావడం, చరిత్ర పునరావృత్తం కావడమే. అది చరిత్ర గమనానికే విరుద్దం. ఈ 
అంశాన్ని కూడా నూరు సృష్టం చేశాడు. అయితే ఈ (క్రొత్త నమూనా సోషలిజం ఇప్పటివరకు 
క్యాపిటలిజంలో వున్న దేశాలకు లక్ష్యం కావచ్చుకాని, సోషలిజాన్ని కొంతకాలం అనుభవించి వ్యాపార 
ఆర్థిక వ్యవస్థలోకి మారిన డేశాలకు మూత్రం తక్షణ (immediate) ఆదర్శం కాజాలదు 


మార్కెటు ఎకనమీ, ఇటీవల వరకూ ఉన్నక్యాపిటలిజానికి భిన్నంగా రూపొందుతోంది అంక 
ఇప్పటివరకు క్యాపీటిలిజంలో మనం చూస్తున్న లోపాలు అదృశ్యమౌతాయనికాదు కొన్ని సమసిపో 
వచ్చు. కొన్నిటి తీవ్రత తగ్గవచ్చు. కొన్ని కొత్త లక్షణాలు పాడచూపవచ్చు కొత్తగా రూసాందే ఈ 
వర్తక వ్యవస్త (ప్రపంచవ్యాపితమైన వ్యవస్థగా విసృత మౌతోంది. ఆర్థిక వనరులు, ముడి సరుకులు, 
శ్రమ విలువ, వివిధ దేశాల జీవన ప్రమాణాలలో ఉన్న వ్యత్యాసాలు ప్రపంచంలో పనిచేస్తున్న ఆర్థిక 
సంస్థల విధానాలను (ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ (ద్రవ్యనిధి, బహుళజాతి 
సంస్తలు ఇప్పటికే ప్రపంచాన్ని ఆవరించి ఒక భౌగోళిక వ్యవస్త రూపాన్ని సంతరించుకున్నాయి ఈ 
వ్యవస్త్రలో భాగంగా అంతర్లీనం కాగలిగిన దేశాలు మాత్రమే మనగలవు అందుచేతనే భారతదేశంకూడా 
ఈ (ప్రపంచ మార్కెట్టులోకి ప్రవేశించటానికి తన ఆర్థిక విధానాన్ని సరళీకృతం చేసుకోడానికి, 
సంస్కరించుకో డానికి ప్రయత్నిస్తోంది. ఏదేశమైనా ఈ (ప్రాపంచిక వ్యవస్తకు దూరంగా వుండి మనలేదు 
ఈ నూతన భౌగోళిక ఆర్ష్డిక శక్తుల ప్రాబల్యానికి అనుగుణంగా మారడానికొరకే పూర్వపు సోషలిస్టు 
దేశాలు వాటి వ్యవస్తను మార్చుకున్నాయి. కొన్ని మార్చుకుంటున్నాయి. ఆవిధంగా (క్రొత్తశ్నాస్త్ర, 
సాంకేతిక విస్లవంవల్ల ఏర్పడ్డ భౌగోళిక ఆర్థిక వ్యవస్థలో అన్ని దేశాలలో ఇమడగల దేశాలు మాత్రమే 
ఆర్థిక ప్రగతిని సాధించగలవు ఇది రాబోయే శతాబ్దం యొక్క (ప్రత్యేక లక్షణం దీనిని బట్టే రాజకీయ 
వ్యవస్థలు కూడా రూపొందుతున్నాయి ఈ పరిణామాలు మార్క్ఫుగాని, లెనిన్‌ గాని ఊహించలేదు. 
అసలు ఊహించడం కూడా సాధ్యంకాదు. అలాంటప్పుడు పాత సిద్దాంతాన్ని (క్రొత్త పరిస్థితులకు 
యాంత్రికంగా తొడగటానికి చేసే యత్నాలు సఫలం కావు కొత్త పరిస్థితులకు సరిపోయే [కొత్త 
విధానాలను రూపొందించుకోవాలి అదే సరియైన గతి తార్కిక ఆలోచన మార్క్సిజం అజరామరం 
అనివాదించడం అదొక వేదమని చెప్పడమే మార్క్సిజం ఎప్పటికప్పుడు కొత్త పరిస్తితులకు అన్వయిం 
చుకోవాలని చెప్పడం వింటాము ఆవిధంగా చెప్పడం కూడా ఒక పిడివాదంగా తయారైంది. చెప్పడం 
మాత్రమేగాని, ప్రయత్నంమాత్రం కనిపించడంలేదు అట్లా చెపుతూనే 19వ శతాబ్దంలో మార్కు 
చెప్పింది 20వ శతాబ్దం ఆరంభంలో లెనిన్‌ చెప్పిన సూత్రాలను యాంత్రికంగా ఆచరించడం 
మార్కిస్టు గతితార్కికం కానేరదు మార్క సిద్దాంతాలను లెనిన్‌ విస్తృత పరిచాడు అందుచే లెనినిజం 
అనేపేరు వచ్చింది అదే విధంగా మావో కొన్ని నూతన భావాలను మార్క్సిస్టు ఆలోచనా ధోరణిలో 
ప్రవేశ పెట్టాడు అందుకే మావోయిజం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది మార్క్సిజం మారటం తథ్యం. 
ఈ మార్పుల పర్యవసానం ఆ సిద్దాంతానికి ఆ పేరే వుంటుందా? లేక మరొక నామాన్ని ధరించుతుందా? 
అనేది సమస్యకాదు అది మారుతుందనేదే మనకు ఆసక్తికరమైన విషయం. “ప్రతిదీ మారుతుంది. 
మార్చనేది తప్పదని ఏంగిల్‌ ఎ చరిత్ర సారాంశాన్ని, నియమాన్ని రహస్యాన్ని చాలా క్లుప్తంగా, 
సూటిగా, సునిశితంగా, చిన్నయసూరి బాలవ్యాకరణ సూత్రం లాగా నిర్వచించాడు. 


ఇలొంటి చేర్చులను, మార్ఫులను అంగీకరించలేని వారు యథాతధ వాదులుగా మిగిలిపోతారు. 
ఆలోచనా ప్రగతికి దోహదం చెయ్యలేకపోగా తెలిసో తెలియకో అవరోధాలుగా మారుతారు. కాని చరిత్ర 


పరిణామాని మా[తం ఆపలేరు. 
స్ట లా * 'విశాలాం(ధ సౌజన్యంతో! 


ఆధునిక బ[తకళ 
- మాకినీడి సూర్యభాస్కర్‌ 


చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది ప్రదర్శింపబడ్డ చిత్రాలన్నీ ఆధునికశైరివే 


చూస్తోన్న (ప్రేక్షకులలో చిత్రకళ గురించి అంతగా అవగాహనలేని ఒకాయన ఒక 
చిత్రంముందు మాత్రం నిల్చొని తదేకంగా చూస్తోన్నాడు. కిటికీలోనుంచి కనబడుతోన్న 
దృశ్యం సంధ్యాసమయం స్వర్షకాంతితో మెంసిపోతున్న ఆకాశంలో రేఖామాత్రంగా నల్లని 
మబ్బులు, అక్కడక్కడా. చిత్రంలో ఒక ప్రక్క కొబ్బరిచెట్టు (మ్రూను, మరో ప్రక్కనుంచి 
ఏదో చెట్టుకు సంబంధించిన కొమ్మ మాత్రమే కనబడుతోంది కొమ్మ పైన ఊదారంగుపూలు, 
నారింజ వర్షంతో కనబడుతూ అక్కడక్కడ గుత్తుల్లా ఉన్నాయి కొబ్బరిమానులోని 
నలుపురంగుకు బ్యాలెన్సింగ్‌ గా కొమ్మమీద నిల్లనికాకి ఒకటి ఉంది 


చూస్తోన్న ఆ వ్యక్తి అసంకల్పితంగా అన్నాడు, తన ప్రక్కనే నిర్బొని చూస్తోన్న వ్యక్తితో, 
“అన్ని చిత్రాలలోకీ యిదే బాగుంది. సహజంగా. చిత్రంలో ఏం ఉందో అర్హమౌతోంది *' 
ఆ రెండో వ్యక్తి వస్తోన్న నవ్వును ఆపుకోలేకపోతూనే చెప్పాడు. “ఇది చిత్రం కాదండీ 
నిజంగా కిటికీయే” నని. మొదటివ్యక్తి ముఖం అయోమయంగా మారిపోగా అన్నాడు, 
“ ఏమోనండీ, నాకు అన్ని చిత్రాలు అయోమయంగా అనిపించినయ్‌. ఒక్కటీ అర్హం కాలేదు. 
ఇదేనా ఆధునిక చిత్రకళంటే? !'' 


నిజంగానే నేటి ఆధునిక చిత్రకళలో అయోమయం పాలు ఎక్కువైంది. భావం క్షిష్టంగాను, 
చిత్రణ అయోమయంగాను ఉంటే చిత్రం గొప్పదవుతుందనే అపోహ కొందరు చిత్రకారుల్లో 
"సైతం లేకపోలేదు. 


అయితే, ఆధునిక చిత్రణా పద్దతులు చిత్రకారునికి ఒక నరం. ఎందుకంటే ఏదైనా ఒక 
భావాన్ని సాంప్రదాయ పద్దతిలో చిత్రించేటప్పుడు సూత్రపరంగా, సాంకేతికపరంగా ఎన్నో 
పరిమితులు ఉంటాయి సాంప్రదాయ పద్దతిలో ఎంత నైపుణ్యంతో చిత్రించినా, ఈ 
పరిమితులవల్ల చిత్రకారుడు తన చిత్రంలో తానాశించిన రసాన్ని సృష్టించలేకపోవచ్చు. 
ఉదాహరణకు 'పొములవాడి చిత్రాన్నే తీసుకుందాం. మామూలు సాధారణ చిత్రణా 
పద్దతుల్గో ఒక పాములవాడు నాగస్వరం ఊదుతోన్నట్లు. . వాడికి ఎదురుగా పాము 
పడగవిప్పి లయబద్దంగా నాట్యం చేస్తున్నట్లు చిత్రించవచ్చు అమితోత్సాహంతో తిలకిస్తోన్న 
(పేక్షకుల్నీ కొందర్ని చిత్రించవచ్చు అయితే ఆధునిక చిత్రణా పద్దతిలో, చిత్రంలో 
“పాములవాడు? ఉండనవసరమే లేదు. నాదస్వరం ఊదుతోన్న పెదవుల్ని చిత్రించినా 
సరిపోతుంది. లేదా, పాములనాడు ఊదే నాదస్వరాన్నే నృత్యగతిలయళ్లో చూపిస్తూ, వాటి 
ఎదుట లేని (చిత్రించబడన్సి పాము నాట్యాన్ని స్ఫురించవచ్చు. ఈ విధంగా ఆధునిక 
చిత్రకళలో చిత్రకారుడు తనకు కావలసిన రీతిలో తన భావం తాలూకు ఒక అంశాన్ని 
పాక్షికంగానో, పూర్తిగానో వదిలివేసి మరొక అంశాన్ని పెద్దదిగా, ప్రస్పుటంగా, చిత్రం 
మొత్తానికే ప్రాణంగా చిత్రించవచ్చు. 


మిసిమి, మార్చి 1994 


ఈ ఉదాహరణలో చిత్రకళ సాధారణ సూత్రమైన నైష్పత్తిక సామ్యాన్ని (proportionality) 
చిత్రకారుడు (మంగివశాడన్నమాట 


ఈ విధంగా చిత్రకారుడు పరిమితులకు లోబడిన సాంప్రదాయ పడ్డతిలో కాక, ఆ 
పడ్డతులను లెక్కచేయని (కొంగొత్త రీతుళ్లో తనిభావానికి అనుగుణమైన రంగుల్లోను, 
రేఖడోను (ప్రాణంపోసి, ఆ భావంతో తానాశించిన 'ప్రత్యేకాంశాన్ని దృశ్వీకరిస్తూ (పేకకుని 
అనుభూతికి అందించగలడు పాములవాడికీ, అతని రూపానికీ ప్రాధాన్యతను తగ్గించేసి, 
నాదస్వారాన్నీ, దానిని ఊదేటప్పుడు బాగా ఉద్బ్భిన పాములవాడి బుగ్గల్ని మాత్రమే 
ప్రధానంగా ఎంచి దానిని చిత్రించడంలో వౌస్తవత పొలిమేరల నతిక్రమించి విస్తృత పరచడం 
ద్వారా, తానాశించిన వర్లపిన్యాసం ద్వారాప్రతిభావంతంగా చూపించగలడు 


చుట్టూ ఉన్న కొండలూ కోనలు, చెట్టూ పుట్టలు, ఆకాశం, నీరు మనం నిత్యం తూ నర. 
ఈ పఠవితమైన రూపాలను, సూల జగతి యదార్ష స్వరూపాన్ని అదేపనిగా చిత్రిస్తూ ఏ 
విధంగా చిత్రకారుడు అదినపు అందాన్నీ, ఆకర్షణనూ పదేపదే మాపగలడు? భావమెంత 
ఉన్నతమైనా, దాన్ని (ప్రతీకరించే రూపాలు సుపరిచితమైన వైనప్పుడు ఆ చిత్రంలో వెల్లడయ్యే 
ప్రత్యేకాకర్షణ ఏముంటుంది? - ఈ ఆలోచనలే ఆధునిక చిచ్రకళావిర్భావానికి పునాది 
వేశాయి నూతన చిత్రణా పద్దతులు, నూతన భావవ్యక్తీకరణ పద్దతులు వెలిశాయి 

శాస్త్ర ప్రగతితో నేటి సమాజం సంప్రదాయాలను, నియమాలను, బంధాలను ఉల్లం 
ఘిస్తూ. స్టూలత్వం నుంచి సూవ్మత్వం వైపుకు పయనిస్తోంది వివిధ విధాలైన ఆందోళన 
లతో ప్రశాంతత కోల్పోయిన మనోవైజ్ఞానిక సమాజం నెలకొంది నేడు కాలానుగుణంగా 
సపెంపొందిన మానసిక చైతన్యం ఫలితంగా సంక్షిష్టమైన ఇతివృత్తాలను చిత్రించడంలో ఎదు 
రయ్యే ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో రూపుదిద్దుకొంది ఆధునిక చిత్రకళ. 


ప్రస్తుత సమాజం మాదిరిగానే, ప్రస్తుత కళకూడ స్టూూలత్యం నుంచి సూక్ష్ముత్వం దిశగా 
పయనిస్తోన్న మనోవైజ్ఞానిక కళ! 


కవిత్వం, అక్షరగణబద్దమైన పద్యం నుంచి మాత్రాగణబడద్దమైన గేయంగా, చివరికి 
ముక్తదృందమైన వచన కవితగా బంధనాలను త్రెంచుకొని నిబద్దతనుంచి అనిబద్దతలోనికి 
ఏ విధంగా పరిణమించిందో అదేవిధంగ చిత్రకళకూడ నిబద్దతనుంచి అనిబద్దతలోనికి 
పరిణమించి, ఆధునిక చిత్రకళగా అంకురించింది 


సమాజంలోను, కళలలోను ఈ అనిబద్దతకు బీజం వేసింది 1789లో జరిగిన (ఫెంచి 
విష్ట్ణవం ఆ విష్టవం మానవుని జీవన విధానంలో తెచ్చిన మార్పులు అతని అనుభవాలలో, 
అనుభూతుల్లో, ఆలోచనల్టో సైతం చోటుచేసుకుని చివరికి సాహిత్యంలో, సంగీతంలో, 
నాట్యంలో, శిల్పంలో, చిత్రంలో ప్రతిబింబించాయి. 


చిత్రకళలో ఈ మార్చు మరీ అధికంగా సాగి వాస్తవంనుంచి విడిపోవడం జరిగింది. 
సహజరూపాలలో అన్వేషించిన సౌందర్యాన్ని అసహజరూపాల్లో సృజించడం, ప్రకృతిరూపా 
లను వికృతపరచి (కొత్తరూపాలను సృజించడం, దృష్టిక్రమానికి (perspective) సంబంధిం 
చిన నియమాలన్నీ ఉల్లఘించడంవంటి లక్షణాలతో ఆధునిక చిత్రకళ ఆవిర్భవించింది. దీనిలో 
మూడు ఆయతనాల వాస్తవికత (762159౧) అంతరించి రెండు ఆయతనాల చిత్రీకరణే 


మిసిమి, మార్చి 1994 


స్టించైంది అంక రంగుల వెలుగునీడలు కాక స్వచ్చమైన రంగులకాంతులే ఉంటున్నాయి 


ఆధునిక చిత్రకళలో ఎన్నో “ఇజంిలు ప్రవేశించాయి - ఇం(పెషనిజం, క్యూబిజం, 
స(ర్రియలిజం, ప్యూచరిజం, ఎక్‌ (పెషనిజం (కల్పనావాదం)తోపాటు నైరూప్య, వైరూ 
ప్యాలు ఆధునిక చిత్రకళలో నిలచిపోయాయి వీటితోపాటు వర్లపాధాన్యం, అనిబద్దత, 
అవాస్తవికత, ముఖ్యంగా విశ్వజనీనత అనేవి ఆధునిక చిత్రకళ లక్షణాలు 


కల్పనావాదం చిత్రకళలో సమూలా[గమైన మార్చును తెచ్చింది ఈ వాదం [ప్రకారం, 
చిత్రితరూపాలు దృశ్యజగత్తులో ఏ రూపాన్నీ పోరి ఉండవు అంకే దేనికీ సారూప్యాలు 
కావు కొండలు కొండలుగాను, చెట్టు చెట్టుగాను గోచరించక అన్నీ రేఖాగణితరూపాలను 
దాల్చి అపరిచిత రూపాలను సంతరించుకొంటాయి ఈ వాదన ప్రకారం, చిత్రకారుడు 
బాహ్యంగా కనుపించే స్థూలజగతిని వదలివేసి అంతరంగంలో వీక్షించిన సూత్మ మైన అదృశ్య 
జగతిని అనుసరిస్తాడు. అనుకరిస్తాడు ఉన్నదాన్ని వదలివేసి లేనిదాన్ని కల్పిస్తాడు 
సృజిస్తాడు 


ఈ కల్పనావాదమే ఇంకా పొడిగింపబడి చివరికి చిత్రకళలో రూపజగత్తును నైరూప్య 
జగత్తులోనికి రూపాంతర పరచింది రూపాలన్నీ రంగుల్లోనికి మారినప్పుడు ఒకానొక 
దృశ్యమానమైన వర్షసంగీతం వినిపిస్తుంది ఇదే ఆధునిక చిత్రకళలో పరాకాష్ట! 


నైరూప్య చిత్రణలో కేవలం రేఖలు, రంగులు తప్పు ఇతివృత్తం ఏమీ ఉండదు ఈ 
విధానంలో కనిపించేది దృశ్య జగత్తులో ఏ వస్తువుకు పోలికలేని రూపాలే అందువల్ల ఈ 
చిత్రణను అసాదృశ్య (౧౦౧-representational) కళ అంటారు నైరూప్యత ఏ విషయాన్నీ 
వ్యక్తం చేయదు దాన్ని అదే వ్యక్తం చేసుకొంటుంది అంకే రంగు నిమిత్తమే రంగు, రేఖ 
నిమిత్తమే రేఖ. అంతేకాని మరో విషయాన్ని వ్యక్తం చేయవు. ఈవిధంగా కళాసృష్టికి స్వతంత్ర 
ప్రతిపత్తి నైరూప్యచిత్రణలో లభిస్తుంది 


చిత్రకారుని అవచేతనంలో (35050-00౧801005) సంచలనం కలిగినప్పుడు ప్రకృతిలోని 
ఏ ఆకారంతోను సాదృశ్యం కాని కొన్ని అసాధారణ రూపాలను దర్శిస్తాడు. ఆ దర్శించిన 
రూపాలు బుద్దియొక్క హెతువుకు అతీతంగా స్వప్నంలో గోచరించే రూపాల్లో ఉంటాయి. 
ప్రతిరూపానికీ బహిరాకారమేకాక ఆంతరంగిక ఆకారం ఒకటుంటుంది ఈ ఆకారం 
మానవుని అవచేతనలో మార్చు కలిగినప్పుడే సంభవిస్తుంది. ఈ రకంగా నైరూప్యచిత్రణ 
అనేది పూర్తిగా సాదృశ్య చిత్రణా కాదు; ఊహా చిత్రణా కాదు. అది వస్తువుయొక్క 
బాహ్యరూపాన్ని కాక దానిలో యిమిడి ఉండే సూత్మరూపాన్న్య చిత్రిస్తుంది. ఇదే నైరూప్య 
చిత్రకళాధర్మం నైరూప్య కళాసృష్టిలో రంగుల రూపాలకే ప్రాధాన్యం కాని వస్తురూపాలకు 
కాదు అందువల్ల ఆధునిక చిత్రకళలో సరికొత్త రంగులరూపాల సృజన (ప్రస్తుతం నెలకొని 
ఉన్న ధోరణి. భావంతో పనిలేకుండా కేవలం రంగులరూపాలు వస్తురూపంలో సంబంధంలేని 
అస్తిత్వాన్ని చిత్రానికి ప్రసాదించి (పేక్షకుని రసానుభూతిలో ముంచుతుంది. ఇదే దృశ్య 
మాధురి 

ఆధునిక చిత్రకళ అంకే కేవలం నైరూప్యమని కొందరి భావన. అది వైరూప్యం కూడ. 
అంటే వస్తురూపాలను విరూపపరచి (6180గ0గ) చూపించిడం. దీనిప్రకారం వాస్తవంత్‌ో 





3 మిసిమి, మార్చి 1994 


గుండ్రంగా ఉండే చక్రం పలకలు తేరి కోణీయంగా ఉండవచ్చు. ఈ విధంగా వైరూప్య 
చిత్రణలో ఇతివృత్తం అనేది అసహజరూపంలోనికి విరూపించబడుతుంది. చిత్రిత రూపాలు 
మనిషిరూపంగానో, జంతు రూపంగానో, రాయి రూపంగానో, రప్ప రూపంగానో లేదా 
మరేదో ఒక రూపంలో గోచరిస్తాయి. అంతేకాక వైరూప్య చిత్రణలో ఒకేమారు అన్ని 
కోణాలను చూపవచు ఏ (simultaneous representation) మనిషిని ముందునుంచి చూసిన 
ప్పుడు మామూలుగా ముఖం మాత్రమే కనబడుతుంది, కాని, నైరూప్యంలో ముఖం 
ముందుభాగంతోపాటు వెనుకభాగమూ కనబడవచ్చు. అలాగే మనిషిని ఎడమ నుంచి 
చూసేటప్పుడు మామూలుగా ఎడమవైపు భాగాలే కనిపిస్తాయి కాని, వైరూప్యంలో ఎడమ 
వైపు భాగాలతోపాటు కుడివైపు భాగాలూ కనబడవచ్చు (ప్రముఖ చిత్రకారుడు పికాసో 
చిత్రాల్లో ఈ వైరూప్యత చరమస్థాయిని అందుకొంది 


ఆధునిక చిత్రకళ నేడు విశ్వజనీనమై ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. ఈ విధానాన్ని 
బట్టి ఒక చిత్రం ఏ దేశానికి చెందినదో చెప్పలేం ఏ ప్రాంతానికి చెందినదో చెప్పలేం. ఏ 
జాతికి చెందినదో చెప్పలేం ఈ విధంగా చిత్రకళ జాతీయతా ముద్రను అధిగమించి 
అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 


అయితే ఒకటి, ఆధునిక చిత్రకారులు నైరూప్య చిత్రాలను చిత్రిస్తున్నారు. కాని వాటిని 
తిలకించే (పేక్షకులు మాత్రం వాటిని ఆనందించలేకపోతున్నారు. నైరూప్య చిత్రకళను అర్హం 
చేసుకునే స్ట్రీతికి ప్రజలు చేరలేదని చిత్రకారులంటున్నారు. అసలు చిత్రించే చిత్రాలకు అర్హం 
ఏమిటో, పరమార్ధం ఏమిటో కనీసం చిత్రించే చిత్రకారులకైనా తెలుసునా అని ప్రజలు 
అంటున్నారు ఇది పాక్షికంగానైనా సత్యమే కాదనలేం. 


నైరూప్య చిత్రకళ అంటే ఏమిటో తెలియకుండా అటువంటి చిత్రాలను చిత్రిస్తూన్ని 
చిత్రకారులు కొందరైనా లేరనడం అసత్యమే కాగలదు. చిత్రకారుళ్లో ఈ నిజాయితీ లోపించాక 
వైరూప్య, వైరూప్య, అవాస్తవిక, ఆధునికతా ముసుగుళ్లో ఎన్ని వె(ర్రివేషాలైనా నేసే అవకాశమూ 


ఉంది. 


నేడు ఎక్కువగా జరుగుతున్నదీ అదే. ఆవిధంగా ఆధునిక చిత్రకళ సామాన్య ప్రజానీకానికి 
చేరువ కాలేకపోతుంది. అంతేకానీ, పాపం, ఆదోషం ఆధునిక చిత్రకళది మాత్రం కాదు. 


“Today, as the world hurtles out of the industrial age 
and into a new century, much of what we know about 
both war and anti-war is dangerously out of date. A 
revoluuonary new economy is ansing based on knowledge 
rather than conventional raw matenals and physical labor. 
This remarkable change in the world economy టా bringing 
with ut a parallel revolution in the nature of warfare Ant-wars 
must match the wars they are intended to prevent.” 


వ్యక్తత ఏ వికాసం 
- సి, నరసింహారావు 


ఫలానా వ్యక్తి దృక్పధం మీపట్ల ఎలా వుంటుంది? ఇతర విషయాలపట్ల అతని అభిప్రాయా 
లెలా వుంటాయి? మనకు ఖచ్చితంగా తెలియదు. అతను ఎప్పుడో ఒక సందర్భంలో, 
మిమ్మల్ని గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేయలేదని విని వుంటారు. ఇక అతను 
మీకు సన్నిహితుడు కాదని, మీ శ్రేయోలాభిలాపికాదని నిర్ణయించేస్తారు. మీరు ఇక్కడ ఒక 
విషయం గమనించాలి. మీరు నిర్లయిస్తోంది, అతనిపట్ట మీకున్న అభిప్రాయాన్నేగాని అతని 
ప్రవర్తనను కాదు. మీకు మీ దృక్పధమే వాస్తవం. అంతే తప్ప వాస్తవిక జీవితంలో అతనికి 
మీపట్టవున్న నిజమైన అభిప్రాయమేమిటో మీరు గుర్తించలేకపోతున్నారు. 


అభిప్రాయాలకు, వాస్తవికతకు మధ్యవున్న తేడాను గుర్తించండి 


మన నిర్ణయాలన్నీ వాస్తవికత పై ఆధారపడినవి కావు. ఫలానా వ్యక్తి ఫలానా రకం మనిషి 
అని ఎవరో చెబుతారు అదే మనం నమ్మివేస్తుంటాము. అతనితో ప్రవర్తించే సందర్భంలో 
కూడ, మనకు అతనిపట్ల కలిగిన పూర్వ అభిప్రాయనే, మన మనసులో కదలుతుంటుంది 
అంతే తప్పు, మనతో అతని ప్రవర్తనను సమీక్షించి, అతను ఎటువంటివాడో నిర్ణయించడానికి 
సమాయత్తం కాము ఇలా ప్రతిదానిని గురించిన పూర్వ నిర్ణయాలు, మని ప్రవర్తనను ఎంతో 
(క్రుంగదీస్తుంటాయి. ఇక్కడే మీరు మీ జీవితంలో ఒక తికమకకు లోనవుతుంటారు. మీరు 
రకరకాల సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటోంది, మీ చుట్టూ ఉన్న వాస్తవిక ప్రపం 
చంతో కాని, ఆ వాస్తవ ప్రపంచాన్ని మీరు యథాతధంగా చూడలేకపోతున్నారు. “ఫలానా 
కులానికి చెందిన వ్యక్తుల్ని నమ్మకూడదు. ఫలానా మతానికి చెందిన వ్యక్తులు చాల 
దుర్మార్గులు’, ఇటువంటి అభిప్రాయాలు మనకు ఇంతకు ముందే కలిగి ఉంకే, ఆ కులానికి, 
మతానికి చెందిన వ్యక్తితో మీరు సవ్యంగా, సహజంగా ఎలా ్రనర్తించ కలుగుతారు? 
మీ పూర్వ దృక్పథాలు మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించవచ్చు 

అందుకే వివిధ విషయాల పట్టు విభిన్న వ్యక్తులపట్టు మీరింతకుముందే ఏర్పరచుకున్న 
నిర్ణయాలన్నింటిని, మీ మనసు మారుమూల నుండి "పెకళించి, ఓసారి సమీక్షించుకోవాలి. 
ఈ ప్రపంచంలో అనేక సంఘటనలు, మీరు ఎదురుచూసినట్టు జరుగవు అనేకసార్లు మీరు 
ఆశాభంగానికి లోనుకావలసి వస్తుంది ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది మీరుకాదు. ఈ 
ప్రపంచంలో ఏ భాగానికా భాగం స్వతంత్రంగా [పవర్తిస్తుంటుంది. ఒకరోజు ఎండ మండిపో 
యేలా ఉంటుంది. మరో రోజు కుంభవృష్టిలా వాగ కురుస్తుంది ఇవి మీకు ఇబ్బంది 
కలిగించవచ్చు. కాని ప్రపంచం దానంతట అది ముందుకు సాగిపోతుంటుంది. అలాగే 
ఒకరోజు పిల్లి మీకెదురు వస్తుంది. “వెధవ పిల్లి అని దానిని తిడతారు. కాని అది అన్ని 
పిల్లుల లాంటిదే. దానిమానాన అది పోతోంది. అది ఎదురువస్తే మీకు శుభం జరగదన్న 
నమ్మకంతో మీరు దానిని తిట్టారు. అంతే తప్ప, పిల్లి ఎలా ఉందో, ఎంత అందంగా 
నడుస్తుందో గమనించలేకపోయారు. అంటే అక్కడ మీ స్వంత కళ్ళతో మీరు చూసింది 


100 మిసిమి, మార్చి 1994 


మీకెదురైన పిల్లిని కాదు. పిల్లిపట్ట్లు మీకిదివరకే వున్న దృక్పధాన్ని మీరు ఇతర వ్యక్తులను, 
వివిధ సంఘటనలను కూడా, ఇలాగే చూస్తుంటే, అది మీకు ఎంతో నష్టం కలిగిస్తుందని, 
వేరే చెప్పనవసరం లేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకేమీ బుణపడిలేదు మీకు 
ఆనందకరమైన జీవితాన్ని అందిస్తానని హామీ ఇవ్వదు. మీరు తోటి ప్రపంచం నుండి ఏవేవో 
ఆశించవచ్చు. మీకు తోటివారిపట్ల సవ్యమైన దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే మీరు 
ఆశించినవి ఈ (ప్రపంచంలో నెరవేరతాయి ఎప్పుడూ గంభీరంగా, విలాసవంతమైన జీవి 
తాన్ని గడుపుతూ, సంపన్నునిలా వ్యవహరించే వ్యక్తికి, ఆస్హ్రిపాస్తులేమీ వుండకపోవచ్చు. పైగా 
అప్పుళ్లో మునిగి తేలుతుండవచ్చు అతను అవసరానికి ఆదుకుంటాడని భావించి, మీరు 
సన్నిహితమైతే, అతను మీ దగ్గరే అప్పు తీసుకోవచ్చు ఆ వ్యక్తి ఆస్తిపాస్తులను అంవనా 
వేయడానికి, మీరు ఏనాడూ ప్రయత్నించకుండా, అతనిపట్టు ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకు 
న్నారు తరువాత మీరతని చేతిలో మోసపోవచ్చు మీరు మోసపోవడానికి మూలకారణం 
ఏది? మీరు ఏర్పరచుకున్న దృక్పథం 


అందుకే మీరు, ఒక పత్రికా విలేఖరిలా ఎటువంటి అరమరికలు లేకుండా, మీ 
చుట్టూవున్న (ప్రపంచాన్ని పరిశీలిస్తూ, మీకు లభించిన సమాచారంతో, ఈ ప్రపంచాన్ని 
అర్హం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్పు, మీకున్న పూర్వ నిర్లయాలతో, ఈ ప్రపంచాన్ని 
పరిశీలించబోవడం ఉచితం కాదు అలాగే గతంలో జరిగిన సంఘటనల గురించి, మీకు 
చేకూరిన అనుభవాలను గురించి, మీరు తల్లడిల్లుతూ కూర్చోవడం సరికాదు అవి 
జరిగిపోయాయి వాటిని ఇప్పుడు నూర్చిలేము కాని వాటిపట్లు మీ దృక్పధాన్ని మీరు 
సవరించుకోవచ్చు చాలమంది, తమచుట్రూ ఉన్న వాస్తవ ప్రపంచాన్ని, నిరంతరం శాపనా 
డ్దాలు పెడుతూ వుంటారు. అందరినీ తిట్టిపోస్తుంటారు తీవ్రమైన నిస్పృహను వ్యక్తం 
చేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు, జీవితంలో ముందుకు వెళ్ళే త్రోవలేమీ కనుపించక, 
నిరాశతో వెనుతిరిగారని నిర్ణయించవచ్చు 


మీకు వ్యతిరకమయిన సంఘటనలు 
చోటు చేసుకొనే అవకాశాన్ని గుర్తించాలి 


మీరు ఒక సన్నిహిత మిత్రునికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు అడిగితే ఏమనుకుంటా 
డోనన్న మొహమాటం, సంశయాలతో మీరు ఇంత కాలము అతనిని అప్పు సంగతి 
అడుగలేదు. చివరకు మీకు పెద్ద అవసరంవచ్చి, అతనిని అస్పు తీర్చమని కోరారు మీరసలు 
ఇచ్చిన విషయమే తనకు జ్ఞాపకం లేదని, అతను బుకాయిస్తాడు మీరు నివ్వెరపోతారు. 
ది[గ్భాంతికి లోనవుతారు. అది ఇలా జరిగి ఉండవలసింది కాదని అతను అలా అని 
వుండాల్సింది కాదని, మీరు ఎంతగానో మథన పడుతుంటారు. ఈ ప్రపంచంలో ప్రతి 
వ్యక్తి, కనీసం మీ సన్నిహిత మిత్రులైనా మీరు ఆశించినట్లు ప్రవర్తించాలని ఎదురుచూశారు 
అంతేకాదు. అందరూ అలాగే (ప్రవర్తిస్తారని, అదే సమాజ వాస్తవికత అని, మీరు విశ్వసించారు 
కాని జరిగినది అందుకు భిన్నంగా వుండటంతో మీరు తల్లడిల్లిపోతున్నారు నిరంతరం 
అవే ఆలోచనలతో మిమ్మల్ని మీరు వేధించుకు తింటున్నారు. “ఇప్పుడు ఒక పారపాటు 
జరిగింది. ఇకపై ఇలా జరగకుండా నేను జా[గత్త పడతాను* అని మీరు నిర్ణయించుకో గలిగితే 
మిమ్మ లి ఎ ఈ సంఘటన “పెద్దగా బాధించదు. 


మిసిమి, మార్చి 1994 101 


ఇందుకు భిన్నంగా మరో సంఘటన మీకు ఎదురవుతుంది. మీకు అత్యంత అవసరమైన 
పని వచ్చి పడుతుంది. మీరు ఒక మిత్రుని సహాయం కోరతారు. అతను తప్పక సహాయం 
చేస్తానని మీకు వాగ్దానం చేస్తాడు. మీరు అతనిపై విశ్వాసంతో, మరెవరిని సహాయం చేయమని 
అడగకుండా, పూర్తిగా అతనిపైనే ఆధారపడతారు. తీరా అవసరం వచ్చిన రోజుకు, అతను 
మీకు సహాయం చేయడు. ఏవో కబుర్లు చెప్పి తప్పించుకుంటాడు అలాగే మీరు అనేకసార్లు 
సహాయం చేసిన వ్యక్తి దగ్గరకు పరుగెత్తుతారు అతను కూడా మీకు ఎటువంటి సహాయాన్ని 
అందించడు ఈ అనుభవాలతో ఈ (ప్రపంచం చాల క్రూరమ్రైనదని మీరు నిందిస్తారు కాని 
నిజం చెప్పాలంటే, ఈ ప్రపంచానికి ఉన్న స్వభావాన్ని, సరిగ్గా అర్హం చేసుకోలేక, ప్రపంచం 
మొత్తాన్నే మ్రారమైనదిగా నిందించడం జరుగుతుంది తన మిత్రులు తనతో ఇలా ఎందుకు 
ప్రవర్తించారని ఎంతగా తల బద్దలు కొట్టుకున్నా ప్రయోజనముండదు “ఈ ప్రపంచంలో 
నాకు నచ్చని విశేషాలు, స్వభావాలు అనేకం ఉన్నాయి. వాటిని మార్చి తీరాలి అని మీరు 
నిర్లయించుకో గలిగితే ఈ (ప్రపంచాన్ని మీరు సవ్యంగా, నిజాయితీతో అర్జిం చేసుకో గలుగు 
తారు 


మీ అంతరంగిక మిత్రులుగా పరిగణించేవారికి, అరమరికలు లేకుండా, మీరు మీ వ్యక్తిగత 
విషయాలన్నీ చెబుతారు వారు ఈ విషయాలన్నీ పదిమందికీ చెప్పడం, మిమ్మల్ని గురించి 
చులకనగా మాట్లాడటం జరుగవచ్చు మీరు, వారిలాగా ఎప్పటికీ ప్రవర్తించరు కాని వారు, 
మీరు ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించారు ఇది గమనించి, మిత్రులందరూ, క్రూరంగా, 
మీపై కక్షతో ప్రవర్తిస్తున్నారని అనుకోనడం తప్పు మీ చుట్టూ ఉన్ననారితో దాలనుంది 
ఉత్తములు ఉంటారు సామాన్యులు ఉంటారు మీరు ఆశించిన రీతికి భిన్నంగా నడిచే 
వ్యక్తులు ఉంటారు. ఇలా భిన్నమైన వ్యక్తులు వున్నారు గనుక, వారితో చేగలేమని, 
ఎవరితోనూ స్నేహం చేయలేమని మీరు ఒక నిర్లియానికి రావడం తప్పు మీరు ఏ వ్యక్తినైనా 
అతని ప్రవర్తనను చూసి అర్ధం చేసుకోవాలే తప్పు, అతనిపై మీకున్న కొన్ని అభిప్రాయాల 
సాయంతో, అతనిని గురించి నిర్ణయించి వేయడం పొరపాటు మీ అవసరానికి ఆదుకోని 
వ్యక్తి, తిరిగి మరోసారి మీకు అప్పు ఇవ్వవచ్చు. మీకు అప్పు ఎగ్గొట్టిన వ్యక్తి, కొంతకాలం 
తరువాత మొత్తం అప్పు తీర్చివేసి మీకు క్షమాపణ చెప్పవచ్చు అతను డుర్మార్గుడూ కాదు. 
ఇతను వంచకుడూ కాదు. ఫలానా సందర్భంలో వారి వారి ప్రవర్తన మీకు నచ్చలేదు మీ 
ఆలోచనలను అక్కడికే పరిమితం చేయండి 


పాత అభిప్రాయాలన్నింటిని ప్రశ్నించి తీరాలి 
షన, కావో నిర్ణయించుకోవాలి 


మన సమాజం వేలాది కులాలుగా చీలిపోయి ఉంది ఒక కులం వారితో, మరొక కులం 
వారికి సహజంగా వుండవలసిన సంబంధ బాంధవ్యాలు ఉండటం లేదు అంతేకాదు వ్యక్తుల 
దృక్పథాలను, (ప్రవర్తనలను వారి వారి కులాలను బట్టి మనం అంచనా వేయడం జరుగుతుం 
టుంది ఇది చాల పొరపాటు ఒక మధ్యతరగతి తండ్రీ, తన కొడుకు నిమ్నుకులానికి చెందిన 
ఒక యువతిని వివాహ మాడడానికి, ససేమిరా అంగీకరించడు ఆ యువతి సైతం 
ప్రతిభావంచురాలైన విద్యార్థినే! ఆమె చాల అందంగా ఉంటుంది, వారికి ఆస్తులు కూడా 
ఇతని కరాలు ఎక్కువే ఉన్నాయి. అయినా తండ్రి ఎందుకో అభ్యంతరం చెబుతున్నాడు. 


102 మిసిమి, మార్చి 1994 


ఆ కులాన్ని గురించి, సమాజంలో తన స్ట్రానాన్ని గురించి, అతనికి ఏవో కొన్ని పొరపాటు 
అభిప్రాయాలు ఉండటం కారణంగా అతను ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాడు 


ఎప్పటికప్పుడు జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు మనకు సంతోషం కిలిగించేవి 
గానే ఉంటాయి అయినా మనం ప్రతి సందర్భంలోనూ ఆ సంతోషాన్ని అందిపుచ్చుకోలేక 
పోతున్నాము. ఒక పల్లెటూరు వెళ్తాము. ఆ పల్లెటూరుని గురించి మనకు ఇంతకుముందే 
ఒక అభిప్రాయం ఉండి ఉంటుంది చదువు సంధ్యలు లేని మనుషులు, పశువులు, ఇరుకు 
సందులు, పాత ఇళ్లు ఇవన్నీ మన మనసులో మెదులాడుతుంటాయి ఆ పల్లేటూరు వెళ్ళిన 
తరువాత, అక్కడ చెట్టును, పక్షులను నిశ్శబ్దంగా ఉండే వాతావరణాన్ని, పైరుగాలిని, 
అక్కడ ప్రజలలో కనుపించే స్వచ్చతనూ, హాయిగా, ప్రశాంతంగా పరిశీలించి ఆనందించ 
లేము. అలాగే ఎడారి ఒక భయంకరమైన ప్రాంతమని ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచు 
కున్న తరువాత, ఎడారికి వెళితే అతి విశాలమైన ప్రాంతంలో పరుచుకుని ఉన్న ఇసుకను, 
దాని వన్నెలను, అక్కడ అటు ఇటు తిరిగే చిన్న చిన్న జంతువులను చూసి ఏమాత్రం 
ఆనిందించేలేము అదంతా మనకొక భయంకరమైన అనుభవంగానే ఉండిపోతుంది 


మీకు, ఎక్కడ ఎటువంటి అనుభవం ఎదురైనా, దానిని సంతోషదాయకంగా మలుచుకో 
వచ్చు. లేదా, ప్రతి అనుభవాన్ని, తల్లడిల్లింప చేసేదిగా తీర్చిదిద్దుకోవచ్చు అంటే, అంతా 
మీ చేతులలోనే ఉంది. మీరు ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలనుకుంకే, ఈ ప్రపంచం మీకలాగే 
కనిపిస్తుంది. ఒకతను ఎన్నో హత్యలు చేశాడని మీరు విని వుంటారు యాదృచ్చికంగా 
మీరతని ఇంటికి వెళ్లవలసి వస్తుంది. అతను, మీరక్కడ ఉన్నంతటి సేపూ ఎన్నో మర్యాదలు 
చేస్తాడు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తూ సంభాపిస్తాడు మీపట్టు ఎంతో అభిమానాన్ని 
ప్రకటిస్తాడు. మీరు ముళ్లకంపపై కూర్చున్నట్లు కూర్చుంటారు మీకు అతనిని గురించి 
తెలిసి ఉండకపోతే మీరతనితో గడిపిన రెండు మూడు గంటలు ఎంతగానో ఆనందించేవారు. 
మీ జీవితంలో ఇది ఒక విలువైన అనుభవంగా మిగిలిపోయేది తీరా మీరు బైటకు వచ్చిన 
తరువాత హత్యలు చేసిన వ్యక్తి మరొకరని, ఇతనిపేరు, హంతకుని పేరు ఒకట్‌ కావడంవలన, 
మీరు పొరపాటు పడ్డారని గుర్తించవచ్చు. ఈ విధంగానే, ప్రతి ఒక్కరూ, తమకున్న పూర్వ 
అభిప్రాయాల కారణంగా వివిధ సందర్భాలలో పొందవలసిన ఆనందాన్ని, ప్రశాంతతను 
పొందలేకపోతుంటారు 


ప్రపంచంలో మంచి చెడులు లేవు 
కేవలం మన ఆలోచనల్లోనే వునా ఎయి 


మనచుట్టూ వున్న ప్రకృతిలో పచ్చదనం, ఎర్రదనం వేరువేరుగా వున్నట్టే, మన 
చుట్టూవున్న సమాజంలో, మంచి చెడులు స్పష్టంగా విభజితమై ఉంటాయని, చాలమంది 
అమాయకంగా భావిస్తుంటారు. మంచి చెడు అన్నవి వస్తువులు కావు. అవి మన నిర్హయాలు, 
మన ఆలోచనల కనుగుణంగా, మనం చేసే వ్యాఖ్యానాలు. మీరు అంగీకరించి ఆనందించే 
వాటి నన్నింటినీ మంచినని, మిగిలిన వన్నీ చెడ్డవనీ నిర్ణయించవచ్చు. అలాగే మీతో తీవ్రమైన 
వాగ్వివాదానికి పాల్పడిన వ్యక్తిని, మీతో, మీ అభిప్రాయాలతో విభేధించే వ్యక్తిగా కాకుండా, 
మిమ్మల్ని వ్యతిరేకించే చెడ్డవానిగా పరిగణించవచ్చు. అలాగే మీకు ఎదురయ్యే అవరోధాలను, 
మానవులలో వుండే సహజమైన లోపాలను, బలహీనతలను, చెడ్డవిగా మీరు నిర్ణయంచేయ 


మిసిమి, మార్చి 1994 103 


వచ్చు. అలాగే, ఇతరులు సైతం మిమ్మల్ని చెడ్డవానిగా పరిగణించవచ్చు అలాగే మనం 
అన్నింటికి ఇలా మంచివని, చెడ్డవని, విశేషణాలను తగిలించి, తేలికగా అర్హం చేసుకోవడానికి 
అలవాటు పడ్డాము పక్కింట్లోనుండి ఉప్పుచేపల వాసన వస్తుంటుంది. ఆ వాసనను 
భరించలేకుండా ఉన్నామని మీరు ఆరోసిస్తుంటారు కాని పక్షింటినారు ఆ వాసన, నాటి 
రుచిని, ఎంతగానో ఆస్వాదిస్తుంటారు. అంటే ఆ ఉప్పుచేపల వాసన వాసనే! దానికి 
మంచితనమూ లేదు చెడుతనమూ లేదు దానిని ఆస్వాదించే న్యక్తులను బట్ట దాని విశేషణం 
మారుతూ ఉంటుంది 


అలాగే, (ప్రతి విషయాన్ని గురించిన తప్పొప్పుల పట్టికలు కూడా, మనకున్న తప్పు 
అభిప్రాయాలపై ఆధారపడి, మనం తయారు చేసుకునేనే పూర్వం రోజుల్లో శూద్రులను 
తాకడమే మహా పాపంగా, మనదేశంలో, ఉన్నత కులాలనారు భావించేవారు. అందుకు తగిన 
(ప్రాయశ్చిత్తం చేసుకునేవారు అలా తాకడం తప్పు ఎలా అయింది? కేవలం వారికి ఉన్న 
అభిప్రాయం వల్లనే! అలాగే భర్త, నినాహమైన తరువాత కూడా, అతని తల్లిదండ్రుల 
బాగోగులను పట్టించుకోవడం, తప్పంటుంది భార్య పెళ్లి కాగానే భార్య చెప్పినట్టు వినడం 
తప్పు, అని తల్లిదండ్రులంటారు దీనిని బట్టి మనకు అర్హం అవుతున్న విషయం ఒక్కటే. 
ఈ సమాజంలో తప్పాప్పుల్ని ఎవరి కనుగుణంగా వారు నిరియిస్తుంటారు. అంకే, ఈ 
తప్పొప్పులు, మన మనసులో నుండి ఉదృనించేనే తప్ప, వాటికి ఎటువంటి నాస్తవికమైన 
ఉనికి లేదు 


అలాగే కొందరు అందంగా ఉన్నారని, మరికొందరు అందవిహీనంగా ఉన్నారిని, ఏవో 
కృత్రిమ కొలబద్దలతో మనం నిర్మయించేస్తుంటాము అందం, అందవిహానం వాస్తవ జగత్తులో 
లేవు. కేవలం మన ఆలోచనలలోనే ఉన్నాయి. నల్లగా ఉన్న వారు అందంగా ఉండరని, 
అలాగే పొట్టిగా, మరీ పాడుగ్గా, పీలగా, లావుగా ఉండటం సౌందర్యం కాదని మనం 
అనుకుంటుంటాము. సామాన్యంగా, సాధారణ రూపురేఖలకు భిన్నంగా ఉన్నవారిని, 
భిన్నమైన వారిగానే పరిగణించాలి. ఇతరులకు ఎంతో అందంగా కనుపించే వ్యక్తులు కూడా, 
తాము అందమైన వారం కామని కించపడుతుంటారు. ఈ భావనే వారిని నిస్తేజుల్ని 
చేస్తుంటుంది 


మీ నోట్‌బుక్‌లో, మీరు ఈ వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ఉనికి లేకుండా, కేవలం 
మీ మనసులోనే ఉన్ని అభిప్రాయలేమిటో గుర్తించండి. మూర్చుడు, అందమైన (స్త్రీ, మంచి 
వాతావరణం, రుచికరమైన పదార్హం, వికారమైన దుస్తులు, చండాలపు పని, చెత్త మాటలు, 
ఇటువంటివన్నీ కేవలం మన మనసులలోనే తప్ప, మరెక్కడా ఉండవు 


నునస్సుకు విశ్రాంతి కల్పించండి 


రోజంతా కష్టపడిన తరువాత, శరీరానికి విశ్రాంతి ఎలా అవసరమో, ఎప్పుడూ ఆలోచన 
లతో మునిగి ఉండే మనసుకు సైతం, విశ్రాంతి అలా అవసరం ఎప్పుడూ రకరకాల బాధలు, 
అనుమానాలు, ఆవేశాలతో విశ్రాంతి లేకుండా మథనపడుతుండే మనసు, అవసరం వచ్చిన 
ప్పుడు చురుగ్గా వ్యవహరించలేదు. మీ జీవితంలో ఎదురైన అద్భుతమైన అనుభవాన్ని ఓసారి 
జ్ఞాపకం చేసుకోండి. ఆ అద్భుతమైన అనుభవానికి లోనౌతున్నప్పుడు మీరు ఇంకేమైనా 
ఆలోచించారా? అలాగే ఉరూతలూపే సినిమా చూస్తున్నప్పుడు మీరు ఇంకేమైనా ఆలోచించ 





104 మిసిమి, మార్చి 1994 


గలరా? అదే విధంగా మీ మనసును శరీరాన్ని మమేకం చేసే, మైథునంలో పాల్గొంటున్న 
ప్పుడు, మీ మనసులో మరో ఆలోచన చొెరిబడగలదా? ఒక అందమైన అనుభవాన్ని పొందే 
పూర్తి స్వేచ్చను, మీ శరీరానికి అప్పగించి మీ మనసు తాత్కాలికంగా స్తంభించింది అలాగే 
ఒక గృహిణి అచేతనంగా వంటపనులన్నీ చేస్తుంటుంది ఆమె దేనిని గురించీ ఆలోచించదు. 
ప్రతిదీ ఆలోచిస్తూ, ఒకటికి పదిసార్లు మథనపడుతూ చేయబోతే ఆ వంట ఎప్పటిలా 
ఉండదు అలాగే అనుభవంగల ఒక [డైవరు కారు నడుపుతున్నప్పుడు, అన్ని నిర్ణయాలను 
అచేతనంగానే తీసుకుంటాడు. ఎదురుగా ఓ వాహనం వేగంగా దూసుకు వస్తుంటే, 
యాంత్రికంగానే డ్రైవరు స్ట్రీరింగును తిప్పి, తన కారును పక్కకు మళ్ళిస్తాడు. అలాగే ఓ 
టెన్నిసన్‌ ఆటగాడు, ఎదురుగా ఉన్న ఆటగాడి చేతిలోని రాకెట్‌ కదలికను బట్టి, తన 
కోర్టులోకి వచ్చిన బాల్‌ను కొట్టడానికి సిద్దపడ్తాడు. అంతేతప్ప ఎదుటి ఆటగాడు బాల్‌ను 
ఎటు కొట్టూడో, అది ఎక్కడ పడనుందోనని, తార్కికంగా, హేతుబద్డంగా ఆలోచించడు 
ప్రపంచంలోని [ప్రసిద్ద ఆటగాళ్ళంతా ఇలా అచేతనంగానే ఆడుతుంటారు వాళ్లు ఎప్పుడైతే 
ఆలోచించిడం మొదలు పెడ్తారో, అప్పుడు వాళ్లు ఓడిపోవడం సంభవిస్తుంటుంది 


వర్తనూనాన్ని నిర్లక్ష్యం చేయవడ్డు 


ఇదే సూత్రాన్ని, మీకు జీవితంలో ఎదురయ్యే అన్ని సన్నివేశాలకు, అన్వయించవచ్యు 
మీరు ఒక పార్టీకి వెళ్తారు అక్కడ చాలమంది స్నేహితులు కలుస్తారు వారందరితో హాయిగా, 
అరమరికలు లేకుండా నవ్వుతూ కాలం గడపవచ్చు లేదా ఎవరే దుస్తులు ధరించారో, ఎవరే 
నగలు పెట్టుకున్నారో, ఎవరే బూట్లు వేసుకున్నారో గమనిస్తూ, మథనపడ్తూ కూర్చో 
వచ్చు. మీరు భార్యా పిల్లలతో అందమైన పూలతోట మధ్యకు వెళతారు అక్కడ ఒక 
గంటసేపు మీరు హాయిగా కాలం గడుపనచ్చు. అక్కడ అందమైన రంగురంగుల పుష్పాలను, 
వాటి సోయగాలను, వాటి చుట్టూ పరిభ్రమించే తేనెటీగలను, గాలికి వయ్యారంగా ఊగే 
మొక్కలను, నననివలాడే పచ్చగడ్డిని, ఎండుటాకుల్ని, చెట్లు చిగుళ్ళని, వీటన్నిటిని 
చూస్తూ , తన్మయత్వంతో మిమ్మల్ని మీరు మరచిపోనచ్చు లేదా ఇంటికి తిరిగి నెళ్ళడానికి, 
బస్సు దొరుకుతుందో లేదో అని మథనపడుతూ, పిల్లలు అల్లరిచేస్తూ ఇతరులను ఇబ్బంది 
కలిగిస్తారేమోనని అనుమానిస్తూ, మీరు మీ కాలమంతటిని నృథా చేయవచ్చు ఆలోచనలు, 
మనకు హానికరంగా పరిణమించినపుడు, వాటి నుండి కొంత విశ్రాంతి తీసుకుంటే ఎంతో 
మేలు జరుగుతుంది. 


సహజంగా చేయవలసిన పనులను గురించి మథనపడవడ్డు 


అధికంగా భుజించి, అజీర్తితో బాధపడేవారినిి మనం అనేకమందిని గమనిస్తూ 
ఉంటాము వారు, వారి శరీరానికి కావలసినంత మాత్రమే భుజించరు. జిహ్వచాపల్యం 
కొద్దీ ఎక్కువ ఎక్కువగా తింటారు. ఫలితంగా స్థూలకాయం సెరిగి పోతుంటుంది అలా 
కాకుండా, ఆకలి పోగొట్టే వరకు మాత్రమే తినగలిగితే, ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది 
ఇక్కడ, మనస్సు పెస్టే ప్రలోభానికి లొంగకుండా వుంటే, ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకో 
గలుగుతారు అలాగే, కొంతమంది నత్తితో బాధపడ్తుంటారు వారిలో శారీరకమైన ఎటు 
వంటి తోటూ ఉండదు అయినా వారు సవ్యంగా సంభాషించలేరు ఎందుకిలా జరుగు 
తోంది? వారు సంభాషించే ప్రక్రియలో, ఎప్పటికప్పుడు వారి మనస్సు అడ్డు తగులుతోంది 


మిసిమి, మార్చి 1994 105 


ఫలానా పదాన్ని సరిగ్గా ఉచ్చరించలేడని, ఒకతన్ని మనస్సు హెచ్చరిస్తుంది. ఫలితంగా అతను 
సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాడు ఫలానా వ్యక్తితో ఎలా మాట్లాడాలో ముందుగానే, మీరు 
నిర్ణయించుకోవచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ వాక్యాలను పైకే మననం చేసుకోవచ్చు. కాని 
ఆ వ్యక్తిని కలిసిన తరువాత సంభాషించే విషయాన్ని, మన శరీరానికే వదలివేయాలి. అలా 
కాకుండా, సరిగ్గా మాట్టాడగలమో లేదోనని మథనపడుతుంశే సరిగ్గా మాట్లాడటం సాధ్యం 
కానేకాదు. 


మానవ (ప్రవృత్తిలో ఒక రహస్యం దాగి ఉంది. మీ శరీరానికి, భరించలేనంతటీ అధిక 
(శ్రమ కలిగించితే, శరీరం మామూలు పనికూడ చేయలేనంతటి నిస్సహాయతకు లోనవు 
తుంది. అలాగే, మనసుకు అధిక శ్రమ కలిగించితే, మనం కోరుతున్న తీరుకు, పూర్తి 
భిన్నంగా, వ్యతిరేకంగా, మనసు పనిచేయడం ప్రారంభిస్తుంది ఒక పెద్ద ఉద్యోగికి జలుబు 
చేస్తుంది. ఆ రోజు అతను పాల్టొనవలసిన కార్యక్రమాలు అనేకం ఉంటాయి అతని ముక్కు 
నుండి నీరు ఎడతెగకుండా కారుతుంటుంది. అతను ఆ విషయాని ్న విస్మరించి తన పనులలో 
పూర్తిగా మునిగిపోతాడు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మూడు గంటలలో ముగుస్తాయి. 
తిరిగి అతను ఇంటికి వస్తున్నప్పుడు, తనకు (ప్రొద్దున్న జలుబు చేసిన విషయం, అతనికి 
గుర్తుకు వస్తుంది తిరిగి అతని ముక్కునుండి, నీరు కారడం ప్రారంభమవుతుంది. అలా 
కాకుండా, మనసులో నిరంతరం జలుబు చేసిందని మథనపడుతుంకే, |ప్రొద్దుట్నుండి 
సాయంత్రం వరకు ముక్కునుండి నీరు కారుతూనే వుండేది. 


వాస్తవికతతో, మీ అభిప్రాయాలను సంధానపరచాలి 


మీ అభిప్రాయాలు ఏమైనా కావచ్చు. కాని వాస్తవికత అందుకు వేరుగా ఉంటుంది. మీరు 
జీవితంలో ఏం సాధించాలన్నా మీ చుట్టూ ఉన్న వాస్తవికతతో, మీ దృక్పృథాల్ని సంధానపర 
చాలి. అంటే, మీరు, మీ చుట్టూ ఉన్న సమాజంపట్లు సరైన- అవగాహనను, సవ్యమైన 
దృక్పధాన్ని, పెంపొందించుకోగలగాలి. మున్ముందుగా మీ దృక్సథాల్ని సవరించుకొనే శక్తి, 
మీకు ఉందని గుర్తించండి. ఈ దృకృథాలన్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని స్వయంగా 
పరిశీలించి, మీ అంతట మీరు ఏర్పరుచుకున్నవే అయితే, వాటిని మార్చుకోవలసిన పని 
ఉండదు. అలా కాకుండా, ఇతరుల నుండి నేర్చుకొని, మీకు గుర్తు తెలియకుండా మీ 
ఆలోచనలలో కలగలిసిపోయిన (ప్రతి అభిప్రాయాన్నీ, మీరు ప్రశ్నించి తీరాలి. మీ నోట్‌ 
బుక్‌ లో, ఇతరులనుండి మీరు నేర్చుకున్న అభిప్రాయాలేమిటో గుర్తించండి. మీకు ఇంతకు 
ముందు వున్న అభిప్రాయాలలో, ఏవి సరైనవో, ఏవి కావో, మీ అంతట మీరు పరిశీలించడానికి 
ఉద్యుక్తులు కండి. మీ మిత్రులెవరైనా తమ సంభాషణలో, విశేషణాలను అధికంగా ఉపయోగి 
స్తుంకే, వాటినన్నింటిని గుర్తుపెట్టుకొని, మీ నోట్‌ బుక్‌లో గుర్తించండి. అలాగే ఒక వ్యక్తిని 
గురించి గాని, ఒక సంఘనను గురించి గాని చుట్టూ ఉన్న మిత్రులందరు ఒకే రకంగా 
చెబుతుండవచ్చు ఎక్కువమంది చెబుతున్నారు గనుక, మీరు విశ్వసించి తీరాలన్న 
నిర్బంధం ఏదీ, మీపై లేదు మీరు స్వయంగా పరిశీలించి చూసినప్పుడు, వాస్తవం వారు 
చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా వుంటుంది. మీరు, ఎందుకలా చెప్పారని వారందరినీ 
నిలదీస్తే, వారంతా తమకెవరో చెప్పటం వలన, ఇటువంటి అభిప్రాయం ఏర్పరచుకున్నామని 
చెపెబోతారు. 


106 మిసిమి, మార్చి 1994 


ళు అధ్య జా వ i చా 
అలాగే ఈ ప్రపంచమంతటినీ, మీ చుట్టూ నివసించే భిన్న న్యక్తులను, అంచనా నేయడానికి 
ge గా గి. అద ప 
మీరు ప్రయత్నించనడ్డు wep లో చదినే ఏద్యార్దులందరిసీ, నారికి నచ్చిన నూర్కులు 
ఆధారంగా, రకరకాలుగా విభజించినట్లు, ము చుట్టూ ఉన్ననారిని ఫలానా రకం నారు, 


బె 
ఫలాని రకం వారు అని విభజించడానికి, నారిని ఎనో కొన్ని 
కట్టడానికి ఏ మాత్రం ప్రయత్నించనద్డు మీ నోట్‌ బుక్‌లో మీరింతకునుందు ఏయే 
వ్యక్తులను, ఎలా అంచనా కళ్ట్రేవారో, ఒకసారి గుర్తించండి అలాగే మీకున్న స్నేహాలు, 
బంధుత్వాలు న్‌ శాశ్వతంగా ఉండబోనని గుర్తించండి అందుకే ఏ క్షణానికి ఆ క్షణం 
ఉల్లాసంగా గడపడానికి నిర్ణయించుకోండి. అలాగే నిరంతరం మీ మనినులో ఇతరులను 
గురించిన ఆలోచనలు నింపుకోవడం ఆరో గ్యదాయకం కాదు వారు మీకు భిన్నమైన వ్యక్తులని 
మీరు గుర్తించండి మీరు ప్రతిరోజూ, ఎవర్ని గురించి, అత్యధికంగా ఆలోచిస్తారో మీ 
నోట్‌ బుక్‌లో గుర్తించండి. అలాగే మీరు చెప్పిన (ప్రతి విషయం సరైనదేనని మీరు చిన్నపిల్లల్లా 
మంకుపట్టు పట్టుననసరిం లేదు ఒక విషయం సరైైందని మీరు నిమ్ముతుండవచ్చు కొని 
దానిపై ఇతరుల అభిప్రాయం తెలుసుకొని, అది సరైనదో కాదో, తిరిగి నిల్ణయించగల స్వేచ్చ, 
స్వాతంత్ర్యం మీకు ఉన్నాయి లందుకే ర3రకాల అభిప్రాయాల జైలుగోడల మధ్య 
మిగల్బకుండా, (ప్రశాంతంగా, స్వేచ్చగా సండరిండగల అవకాశాన్ని, బు నువసుకు కల్పిం 


చండి * 


Strategies for Smiles 


Most of us spend about three days of every 10 trying to shake 
off bad moods. ‘ 


* Distraction, the 1 method, is easy’ watching television or reading 
a magazine It just doesn’t have much of an effect on mood 

* Trying to solve the problem head-on does make you feel better-and, 
beter yet, may fix whatever problem there 13 that’s been giving 
you grief, 

* Remembering your past successes 1s the best way to feel better 
about yourself-your mood and ouuook soar. Unfortunately, people 
try to psych themselves up in this manner only about two percent 
of the time 

* Comparing yourself favourably to others or deciding you’re better 
off than before 1s a great way to boost your self-esteem and your 
sre. 

* Drnking alcohol 1s one way to drown your sorrows, but once 
the buzz is gone, 30 is your good mood. Plus, some people feel 
worse when they drink-and often afterwards as well. 

* Socalzing may help for a while, but the smile doesn’t stuck 
once you're back home 

* Licking your wounds in private, blamng others, and fatalsm 
are popular-but are also imneffecuve ways to deal with bad moods. 


జీవితం - అర్హం - నిలువ 


జీవితం అనేది ఒక గొప్ప వరం అనికొందరనుకుంటే శాపంగాను, ఒక శిలువగాను భావించేవారు 
కొందరు జీవితానికి అసలు అర్జంగాని, పరమార్షంగాని ఉన్నదా? - లేదా? అనిపిస్తుంది అన్ని జీవితాలు 
అర్షనంతంగా వుండవు అంకేకొన్ని అర్థవంతంగా వుంటాయి కొన్ని జీవితాలు అర్హ సంక్లిష్టంగా 
వుంటాయి 


రాని (| తెలుసుకుని మౌట్ట్లాదతాం 


(ఫ్‌ 
శ్‌ 
లు 
& 
i 
Id 
న్‌ 
Gl 
టా 
ఓం 
న్‌ 
[ 
న 
వ్‌ 
eh 
టలు 
౮ 
న 
శ్‌ న 
UE 
zr 
రః 
[€] 
న © 
(0 


స నో న BM స A ముం నపుడు KS 
(ప్రపంచంలో గి చరించదు స్వప్న జగత్తులో కనిపిస్తుంది అంతర్భుఖుడైనస్సుడు మనవ కురంలో 


భాసిస్తుంది దృశ్య జగత్తుకు భిన్నమైన అంతర్హగత్తులో అన్వేషణ కొనసాగితే సంతృప్తి, ఉదాత్తత, 


అవిచలమైన విశాల శాంతి లభిస్తాయి 


మంచీ - చెడులు వుంటంవలన జీవితం అర్హవంతంగా వుందో లేదో చెప్పగలం రెండూ అర్హవంతాలే 
జీవితం ఇలా వుండాలి అని గిరిగీసీ చెప్పలేం అది మనకం(టోల్‌ లో వుండటం లేదు. అన్ని జీవితాలకు 
ఒకే ఉద్దేశం, ఒకే ప్రయోజనం వుండాలంటే జీవితానికి అర్థం అపార్జానికి దారి. ముక్కుతాడువేసి 
లాక్కెళుతున్నప్తుడు అర్హం గురించి ఆలోచన అనవసరం (ప్రవర్తన, (క్రియాశీల కార్యకలాపాలు 
జవాబుదారి 


నిరాశావాది వేదనలు, అయోమయ సమస్యలు, క్షి సమస్యల్ని విడదీయడం వంటివి అర్హ 
సంబంధితాలు కావు జీవితానికి అర్థం లేదనే నిరాశావాదానికి పాజిటివ్‌గా గాని నెగెటివ్‌గా గాని 
విలువలేదు అయోమయం అస్తిత్వవాదంలోనూ కనిపిస్తుంది పాజిటివిజం లాజిక్‌ లోంచి విట్‌ గెన్‌ సీయి 
నీతో అయోమయవాదానికి దారితీసింది జీవితం అయోమయం అయితే అర్హమూ అంతే ఆర్హంలేని 
జీవితాలన్ని అయోమయంకాదు అయోమయ జీవితాలన్నీ అర్హ రహితాలు కావు అసంబద్దతలనుంచి 
సంబద్దతను సాధించడమే జీవితానికి అర్థం నటనకు వాస్తవికతకు వున్న భేదం సుస్పష్టం అయోమయం 
జీవితార్హ సమస్య పరిష్కారానికి ఏవిధంగానూ ఉపకరించదు జీవితానికి విశేషారం లేదంటే స్వీకరించిన 
వన్నీ అర్హవంతంగానే పరిగణించాలనే యధార్షం బోధపదుతుంది జీవితమే ఏర్పరుస్తుంది అర్హం 
అంటుంది అస్తిత్వనాదం అర్థమే లేదంటుంది అయోమయవాదం అస్తిత్వవాద ప్రధాన సూత్రం 
అహేతుకత కార్యకారణ భావశూన్యత, జీవిత అసంబద్దత రెండూ వీరిని ఆకర్షిస్తాయి శూన్యవాది 
(నిహిళిస్ట్ర), అసంబద్దనాది (అబ్బర్షిష్ట) ఆలోచనలకు, అవేదనలకు అస్తిత్వం జీవితమే 


సుఖసంతోషాలు, సంతృప్తి, ఆనందం నంటవి జీవితాన్ని అర్థనంతం చేసేవి ఉపయోగనాదికి, 
కర్మవాదికి ఈ పదాలు రుచించవు. ఈ పదాలు వైయక్తికం కావచ్చు పరిస్థ్టితులవల్ల అర్థరహితంగా 
కనిపించే జీవితం పరిస్థితులు మారాక తత్త్వానికి అర్థంలేని జీవితానికి అర్జానివ్వగల శక్తి అ పదాలకు 
వస్తుంది తాత్త్విక పదజాలం, వినోదాలకు ఆచరణాత్మక విలువ లేదనుకోరాదు. 


నక 


108 మిసిమి, మార్చి 1994 


There are no meanings in a materialist world అన్నాడు సాలమన్‌ జీవితం 
యాంత్రికంగా మారిపోయింది జీవితానికి, బాహ్య ఎసంచానికి అవినాభాన సంబంధం వుంది భౌతిక 
(ప్రపంచం మారడంవలన జీవిత విలువలు కూడా మారుతుంటాయి. మౌలిక విలునలు మారవు. 
జీవితార్థం మారదు. బాహ్యంగా లేక భౌతికంగా జీనితానికి అర్హం లేదు వైయక్తికంగా అర్థం వుంది 
అంటే జీవితార్థం మానవునిలోనే వుంది పునర్జన్మ వుందనడంవల్ల జీవితం అక్షరహితవాదానికి ప్రధాన 
కారణమనీ అన్నారు 

“రోగంతో మరణం ఈరోజు కాదు రేపు ఇన్నాళ్లూ చేసిందీ ఇంతగా (పేమించిందీ అన్నీ పోతాయి 
కుళ్ళిపోతాయి అన్నీ మరచిపోతారు నేను ఎక్కడా వుండకుండా పోతాను ' ఈవిధంగా టాల్‌ స్టాయ్‌, 
కామూ, హెడెగ్గర్‌, సాత్రేలు వాపోయారు మరణం అనివార్యం జీవితం క్షణికం ఈ క్షణికాన్ని శాశ్వతం 
చేసుకోవాలని మానవుడి తపన. శాశ్వతం చేసుకోవాలని అభిలాష భౌతికంలో వస్తువుకు నాశనం 
వుందిగనుక శాశ్వతానికి విలువలేదు. అక్షం శాశ్వతాన్ని కోరితే, జీవితం కోరినదాన్ని యివ్వళేదని 
మరణం చెపుతున్నది దీన్నిబట్టి జీవితార్షం మీడ మరణం Negligible Impact వుందని తెలుస్తుంది 
జీవితాన్ని మరణంవలన పోగొట్టుకొనడం నలన జీవితానికి నిలువ వచ్చింది నస్తువు విలువ సోగొట్టుకు 
న్నప్పుడు తెలుస్తుంది. ఏది సోగొట్టుకుంటున్నామో అది విలువైనది. 


ఏకరీతి జీవితం విసుగుపుట్టిస్తుంది. స్రకృతిలో వున్న ఏకరీతి మనిషిరోనూ వుంది. విసుగుపుట్టించ 
వచ్చు కాని విలున లేనివికావు. విలువకు మూలం జీవితం. 


అమరత్వం జీవితాన్ని అర్హరహితం చేస్తుందంటారు 
If we were immortal we would legitimately postpone every action for ever. 
మర్శ్యత్వం విలువను నిర్మిస్తుంది అమరత్వం స్టితిశీలం మర్శ్యత్వం గతిశీలం [క్రియాశీలం 
మహోన్నత నాగరికతలు వికసించి రాలిసోతున్నాయి ఎన్నో కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. 
శిథిలమైపోయాయి. పుట్టింది నశించక తప్పుదు నిర్మించేనాడు నశిస్తుందని చేయడు May go on 
for ever అనుకుంటాడు. భవిష్యుద్లశ ఎలావున్నా నిర్మాణం గొప్పది విలువైనది. నిరాశపడితే నిర్మాణం 
జరగదు. 


జీవించడంకోసం జీవితం. జీవిస్తూ వుండటమే దాని స్వభానం. జీవద్వస్తువు యొక్క జీవితం 18 
itself తప్పు వేరే లేదు 


జీవితంమీద అసంతృప్తి, నిర్లక్ష్యం వున్నప్పుడు బుద్ది శుద్దిద్వారా సంతృప్తిగా, లక్ష్యంగా వుండేట్లు 
మార్చుకోవచ్చు. 

జీవిత సమస్య వైయక్తికమేగాని సామాజికంకాదు వైయక్తికాన్వేషణ ద్వారా తెలుసుకోనలసిందే. 
పారిశ్రామిక నాగరికత ఆదిమ (ప్రజల జీవితాన్ని మార్చివేసింది. బయట నారినల్ల జరిగిన మార్పు 
వైయక్తికం కాదు. సామాజిక అర్హిక నిర్మాణాల ప్రభావ ఫలితం వ్యక్తి భావాలే జీవితాన్ని నిర్మిస్తాయి. 
ఆ జీవితమే అర్జాన్ని ఏర్పరుస్తుంది. 

గాంధీ జీవితం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడంవలన అర్జ్హవంతమయింది నా జీవితమే 
నా సందేశం అనగల శక్తి గాంధీకి వుంది. 





మిసిమి, మార్చి 1994 109 


మహాత్ముల జీవితాలు కకం. సోక్రటీసు, బుద్దుడు, మార్కు, గాంధీ, డార్విన్‌, కాంట్‌ల 
జీవితాలు విశాల (ప్రశాంతంతో గడచాయి. 


ధార్మికతయే జీవితానికర్ణం అనీ, నైతికతయే అర్థం అనీ అంటారు. సాంప్రదాయక మత జీవనంలో 
ఆస్తికత (ప్రధాన విశ్వాసంగా వుండటం వలన జీవిత పరమార్థం సృష్టంగా, ఖచ్చితంగా వివరించారు 
ఆధునికుల్గో జీవితం పట్లు నిరాశ వుంది పురోగతి ఒక మహా పరిపూర్లత వైపుకే అనేది కూడా గాలిలో 
మేడ (ప్రగతి-పరిపూర్లత రెండూ వైయక్తికంగాను సామాజికంగాను విఫలమేగాని సాధించింది స్వల్పం 


మన కవులు పునర్జన్మ, స్వర్గనరక మోక్షాలు, వంటి జీవితపు విలువల్ని వారి రచనల్లో పొందుపరిచారు 


కాళిదాసు 'శరీరధారులకు మరణమే (ప్రకృతి, జీవితం తద్వికృతి మాత్రమే అనిరి బుధులు అందుచే 
క్షణ కాలమైనా ఎవరైనా ప్రాణి జీవించివుంటే అదే లాభం అనుకోవాలి అంటాడు రఘువంశంలో. 


చక్‌ స్పియరు అనుభవం చూడండి : 


Life but a walking shadow, a poor player, ...lt is a tale told by an idiot, full of 
sound and fury, signifying nothing 


శ్రీశ్రీ) అనుభూతి: 
తధ్యం ప్రాణికి మృత్యువు తప్పుదు జీవికి వేదన 
మనుజునిలో నురణభీతి నుదిలో దుఃఖానుభూతి 
ఆలోచనలని వంటికీ ఆంతర్యంలో పునాది. 


మరణభీతి సామాన్యులది దుఃఖానుభూతి తాత్త్వికులది. అందుకే ఈ దుఃఖనివారణ కోసమే బుద్దుని 
(ప్రబోధాలు. 


జీవసాంకేతిక శాస్త్రం అభివృద్ది చెందుతున్న కొద్దీ జీవిత విలువల నశింపు తప్పుదు. 21వ శతాబ్దంలో 
సహజ జీవజాలం వుండదు అంతా కృ(త్రిమ మానవ జంతు, వృక్షాలు. జన్యు సంబంధ ఆయుధాల 
తయారీలో వైరస్‌, బాక్టీరియాల నూతన సృష్టి ప్రభావంగా పెనుమార్పులు సంభవిస్తాయి. మిణుగురు 
పురుగులోని జన్యువును తీసి పొగాకు మొక్కలోకి ఎక్కిస్తే ఆకు 24 గంటలు మెరుస్తున్నదట. 
మనిషిలోని జన్యు కణాలను ఎలుకల్లో ప్రవేశపెడితే రెండింతలు పెద్దవిగా పెరిగాయట. జీవ సాంకేతిక 
విషప్లవంవల్ల తీవ్రహాని జరుగుతుంది. ఆరోగ్యం పూర్తిగా మారిపోయి వింత రోగాలు రావచ్చు. శాస్త్రాభివృద్ది 
నిర్మాణాత్మకంగా వుండాలిగాన, నిర్మూలనాత్మకం కారాదు. విలువల్ని సంరక్షించుకున్నప్పుడే జీవితా 
నికి అర్థం, పరమార్ధం. * 

Out of Work and Out of Luck 


“Decades of mechanization, rationalization and computerization have 
madejobs disappear forever" Rudolf Markert Vohburg, Germany 
At; People probabfy will move out of cities-but not necessarily for safely 
reasons They'll move because we've shifted toward an information-based | 
economy where milllons of people can work where they wish to work, 
Still, those 10 places that could shut India down ars not necessarily cities 
hike Bombay 


1110 


గాంధిజీ తాత్విక నెపథ్యం 


- ఆచార్య పి.ఎస్‌. శాస్త్రి 

MA (1444) PhD, DL, 

మహాత్మాగాంధి అవలంబించిన హింసారహిత పోరాటమార్గాలే సత్యాగ్రహం, శాసనోల్లం 

ఘనం, సహాయనిరాకరణ స్వాతంత్య్ర సమరంలో ప్రధానపాత్ర వహించాయి ఆయన 

జీవితంలో దక్షీణా(ఫికాలో గడపిన కాలం, అక్కడ సంపాదించిన అనుభవాలు అమూల్యమైనవి 

దక్షిణాఫ్రికాలో జరిపిన స్వేచ్చా పోరాటంతో జైలు శిక్ష అనుభవించినప్పుడల్లా ఆయన అనేక 

(గ్రంథాలు, ప్రముఖుల రచనలు పఠించి వాటినుంచి తన మదిలో మెలిగే ఉద్యమరూపాలకు 

స్ఫూర్తి పొందేవారు అలాగే ప్రయాణాలు చేసే సమయంలోకూడా అనేక (గంథాలు 
చదివేవారు 


దక్షిణాఫ్రికాలోని భారతీయులకు సమకాలీన పరిస్తితులపై అవగాహన కలగజేయటూనికి, 
వారికి ఉత్తేజపరచటానికి 1904లో “ఇండియన్‌ ఒపీనియన్‌” అనే పత్రిక ప్రారంభించాడు. 
ఆ పత్రిక ద్వారానే స్వచ్చంద త్యాగపూరితమైన “సత్యాగ్రహం” అనే భావనకు అధిక 
ప్రచారము, ఆమోదనము పొందగలిగాడు ఆయన. ఆ పత్రికా వ్యవహారాలు చూడటానికి 
ఒకసారి జోహెనెన్‌బర్న్‌నుంచి నేటాల్‌ వెడుతూ, తన స్నేహితుడు ఐరిష్‌ జాతీయుడు 
పోలక్‌ ఇవ్వగా ఆరైలు ప్రయాణంలో రస్కిన్‌ రచించిన “అన్‌ టు ది లాస్ట్‌ అనే (గంధాన్ని 
ఆమూలా(గ్రంగా చదివి ఎంతో ప్రభావితుడనయ్యానని ఆయన స్వీయచరిత్రలో రాశాడు 
అలాగే గాంధిజీ టాల్‌ సాయితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అనేక విషయాలపై చర్చించేవాడు 
ఈ రచయితల సొంగత్యంతో అప్పటికే గాంధిజీలో మొలకెత్తి చిగురిస్తున్న భావాలకు మరింత 
బలాన్ని చేకూర్చాయి. 


తన స్నేహితుడు పోలక్‌ దక్షిణాఫ్రికానుంచి వెళ్ళిపోయేముందు ఒకనాడు “డేవిడ్‌ 
హెనీతోరో' రచించిన “సివిల్‌ డిసొబిడియన్‌): (01/1 Disobedience) అనే వ్యాసాన్ని 
గాంధిజీకిచ్చి ఒకసారి చదివి తిరిగి తనకిమ్మన్నాడు. మర్నాడే పోలక్‌ ప్రయాణం కావడంతో, 
ఆరోజే దానిని చదివాడు గాంధిజీ ఆ వ్యాసంతో అత్యంత ప్రభావితుడైన గాంధిజీ ఆ రాత్రంతా 
కూర్చొని" దాని నకలు రాసుకొన్నాడు దక్షిణాఫ్రికాలో రెండోసారి జైలుశిక్ష అనుభవిస్తూ 
'తోరో? వ్యాసాన్ని ప్రతిరాత్రి చదువుతూ, ఉత్తేజితుడవుతూ, చివరకు దాన్ని కంరస్హ్రం 
చేసేసుకున్నాడు. 


సిద్ధాంతాలకు లోబడి కార్యచరణ చేపట్టాలని 'తోరో' తన వ్యాసంలో వాదించాడు 
అన్యాయమైన చట్టాలు మనిషిపై రుద్దినపుడు ఏం చెయ్యాలి? వాటికి అతను తలవొగ్గక 
తప్పేదికాదు. “(ప్రభుత్వాలు ఎప్పుడూ ఒక (క్రీస్తుని శిలువేస్తాయి, కొపర్నికన్‌, లూథర్‌ వంటి 
మేధావులను దేశం నుండి బహిష్కరిస్తాయి వాషింగ్‌టన్‌, (ఫ్రాంక్లిన్‌ వంటి వారిని విషప్టవ 
కారులుగ ముద్ర వేస్తాయి. [ప్రభుత్వాల నియంతృత్వ ధోరణులు లేక అసమర్హతలు పెచ్చు 
"పెరిగి సహించలేక పోయినపుడు వాటిని తిరస్కరించి ప్రతిఘటించే హక్కు మనకుంటుంది *' 
ఇటువంటి దృఢమైన భావాలను వ్యక్తం చేసిన తోరో, ఎమర్సన్‌ కూడా అప్పటికే భగవద్గీత 


| 
fe మిసిమి, నూర్చి 1994 


విష్ణుపురాణం, మనుస్మృతి, హరివంశం మున్నగు హైందవ([గ్రంథాలు అధ్యయనం చేసి 
వున్నారు తోరో వ్యాసం వైయక్తిక విలువకు అద్దం పట్టింది. 


తనపై 'తోరో' ప్రభావం ఎంతగా వుందో తెలుపుతూ 1942లో ఒక సందర్భంలో అమెరికా 
స్నేహితుల నుద్దేశించి రాస్తూ గాంధిజీ “నేను దక్షిణాఫ్రికాలో చేపట్టిన ఉద్యమాలకు 
శాస్త్రీయమైన (ప్రమాణాలను చూపగలిగిన “శాసనోల్లంఘన కర్తవ్యం” 'DUty of Civil 
Disobedience’ వ్యాసం రాసిన 'తోరో' నాకు గురుతుల్యుడు'' అని పేర్కొన్నాడు. 


గాంధిజీ ఉద్యమానికి “శాసనోల్లంఘనిము'' అన్ని నామకరణం తోరో “CMMI 018008- 
616౧౦౭” వ్యాసంయొక్క స్ఫూర్తియే ఆవ్యాసం తనని బాగా ప్రభావితం చేసిందని, దక్షిణా (ఫీ 
కాలో “ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రికా పొరకులకోసం ఆవ్యాసంలోని కొన్ని భాగాలను ఆ 
పత్రిక ఆంగ్ల సంచికలోనూ, వాటినే అనువదించి గుజరాతీ సంచికలోనూ ప్రచురించానని 
ఆయన పేర్కొన్నాడు. ఆ వ్యాసంలో గల నిజాయితీని, సమర్దనీయతనూ మెచ్చు కొంటూ" 
తాను ఆచరించి చూపడానికి సిద్దపడని విషయం ఏదీ చెప్పలేదు'' అన్నాడాయన “ఆశయం, 
ఆచరణ ఒక దానితో ఒకటి పెనవేసుకోవాలి తను నమ్మిన సిద్దాంతాల కోసం వ్యధిత 
మానవాళికోసం 'తోరో' జైలుకెళ్ళాడు'' అని గాంధిజీ కొనియాడాడు 

కాలిఫోర్నియాలో కార్మిక సమ్మె సమయంలో ఒక బహిరంగ సభలో 'తోరో* వ్యాసాన్ని 
చదివినందుకు (ప్రఖ్యాత నవలాకారుడు అప్‌టాన్‌ సిన్‌ క్లెయిర్‌ అరెస్టు కాబడ్డాడు. జెర్సీ సిటీ 
పాలకుడు ప్రవేశపెట్టిన 'యం[త్రి పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక సభలో తోరో వ్యాసం 
చదివినందుకు నార్మన్‌ ధామన్‌ను ఫ్రాంక్‌ హేగ్‌ను ప్రభుత్వం అరెస్టుచేసింది 1917లో 
ప్రవేశపెట్టిన పురుషుల నిర్బంధ సైనికసేవ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన బహిరంగ 
ప్రదర్శనలలో తోరోవ్యాసం చదివినందుకు గోళ్ళ్‌మాన్‌ ను అరెస్టు చేశారు. ఈ శతాబ్దపు 
50వ దశకంలో సెనటర్‌ మెకార్డి యునైటెడ్‌ స్టేట్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసు ఆధ్వర్యంలో 
నడపబడే [గంధాలయాలన్నింటినుంచీ తోరో వ్యాసాన్ని తొలగింపజేశాడు 


1942లో రూజ్‌ వెల్టుకు రాసిన ఒక ఉత్తరంలో గాంధీజీ ''తోరో, ఎమర్భన్‌ రచనలనుండి 
నేను చాలా లాభం పొందాను" అని పేర్కొన్నాడు. 1931లో రోజర్‌ బోల్స్‌విన్‌తో 
మాట్లాడుతూ తోడో వ్యాసం తన రాజకీయ సిద్దాంతాలకు, (బ్రిటిష్‌ వారిపట్ల భారతీయుల 
(ప్రతిఘటన పరంగానే కాక, ప్రభుత్వమూ - ప్రజలమధ్య ఉండే సంబంధాల గురించి తనకుగల 
వ్యక్తిగత భావాలకు కూడా సారాంశంగా గోచరించిందని అన్నాడు గాంధిజీ “అమెరికా 
జాతీయుడు తోరో మదిలో రూపు దిడ్డుకొన్న సిద్దాంతం భారతీయులకు అనువైన తత్వంగా 
గాంధిజీ (గ్రహించినట్లు కనపడుతోంది? అంటాడు (ప్రఖ్యాత రచయిత మిల్లర్‌ 


భారతదేశంలో గాందీజీ చేపట్టిన సత్యాగ్రహ '0/॥ DIsobedience' ఉద్యమానికి తోదో 
వ్యాసంనుండే ఎక్కువగా స్ఫూర్తి లభించిందని చెప్పుకోవచ్చు. ఆ ఉద్యమం (బ్రిటిష్‌ రాజ్యాన్ని 
గడగడ లాడించింది. దరిమిలా గాంధిజీ అనుసరించిన విధానాలు ఆసియా, ఆ(ఫికాలలో 
స్వతంత్ర ఉద్యమాలపైన, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రజ్వరిల్లిన పౌరహక్కుల (01/1 
Rights) ఉద్యమం పైన ఎంతో ప్రభావం చూపాయి 


ఆడం బాంబులు 
లే ఆదివిష్ణు 


నాకు తెలుసు. మగాడి బతుకు ముదనష్ట్రమయ్యే రోజులు దగ్గర పడ్డాయి! 
ఎట్లా చెప్పగలవని తమరు నన్నడగచ్చు. మనవి చేస్తాను. 


లోగడ - అరిటాకు ముల్లు గురించి శాస్త్రకారులు చెప్పిన సూక్తికి గొప్పు గిరాకీ వుండేది. 
అరిటాకు మీద ముల్లు పడినా ముల్లు మీద అరిటాకు రాలినా - నష్టపోయేది అరిటాకే 
సుమతీ అని వారన్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పేస్తే అది సూక్తి కాదని వారికోడవుటు. 
అంచేత ఆ విధంగా అట్నుంచి నరుక్కౌచ్చి ఒక స్టేట్‌ మెంటిచ్చేరని మనం అర్హం చేసుకోవాలి 
అరిటాకంటే ఆడమనిషనీ, ముల్లంటే మగమారాజని అన్వయించుకుంటే చాలా ఈజీగా 
అన్ఫరు దొరుకుతుందిట. వదిలేయండి. 


అరిటాకు థియరీలో వున్న అలుసుని ఆసరా చేసుకుని మొన్నమొన్నటి వరకు 
మగమారాజు పే(శుగిపోయేడు. 


సెళ్లవ్రతే పెళ్టామొస్తుందనే పాయింటు కంటే భారీ ఎత్తున కట్నం గుంజవచ్చనే అంశానికి 
మాత్రమే ఓటు వేసేడు. 

పెళ్లయింతర్వాత కట్టుకున్న భార్యని అడ్డం పెట్టుకుని స్కూటరు గటాల్దాటి అమాంబా 
పతు అలాంకారాలన్నీ ఎంచక్కా అత్తనారిని అడుక్కుంటో హాయిగా బతికేయడానికి 
అలవాటు పడ్డాడు. 

ఆడపిల్లని కన్న పాపానికి అత్తగారిని ఎప్పుటికస్సుడు శిక్షిస్తూ, నారి ఖర్చు మీద 
ఆనందంగొ బతికేస్తూ , వాళ్ల బతుకుల్ని చితగ్గొట్టుడం హాబీగా పెట్టుకున్నాడు. 

అడిగింది కాదంటే - మీ అమ్మాయి బతుక్కి కిరసనాయిల్లో మంగళహారతి పడతానని 
అల్టిమేటమిచ్చేడు 

దీపాలు వెలిగించేందుకే కాదు - అత్తనారింటి దీపాల్ని ఆర్బేయడానిక్కూడా కిరసనా 
యిలు బాగా పనిచేస్తుందని కొత్తరకం అడ్వర్షైజ్‌ మంటు తయారు చేసేడు 


వెలిగించేందుకే కాదు ఆర్పేయడానిక్కూూడా పనికొచ్చే దివ్యమైన దినుసు కిరసనాయిలని 
వ్యాపార రహస్యం తెలిసిపోవడంవల్ల దానిరేటు కూడా పెరిగిపోయింది! 


బిజినెస్సు గొడవ వదిలేయండి. పాయింటుకొస్తాను. 


అడిగిందిస్తే మీ అమ్మాయి బతికి వుంటుంది - లేకపోతే ఆమె బతుకు కిరసనాయల్తో 
ఆర్చేస్తానని అత్తవారింటికి నోటీసులు పంపించి - త్రీ ఇన్‌ వన్‌లూ, మెళ్లో బంగారు 
గొలుసులూ సమకూర్చుకునే అల్లుళ్ల ఆగడాలకు ఆ మధ్య ఒకానొక ఆదర్శ యువతి (బ్రేకు 
వేసింది, 


మిసిమి, మూర్చి 1994 113 


పెళ్లి పీటలమీదే ఒక కాగితమ్ముక్కలో నాలుగత్షరాలు గీకేసింది. మం[త్రాలు చదివే 
పంతుళ్లతో పాటు భజంత్రీల వాళ్లచేత కూడా సాక్షి సంతకాలు చేయించింది. 


ఆ కాగితమ్ముక్కలో ఆమె రాసిన అక్షరాలు అతి కొద్దిగా వున్నా - అవి ఆటంబాంబులకే 
మాత్రం తీసిపోని విధంగా అఘోరించేయి! 


నేను ఆత్మహత్య చేసుకునే ఆఫ్టరాల్‌ అబలను కానీ, బేలను కానీ కానే కాదు. అంచేత 
రానున్న కాలంలో కిరసనాయిల్లో నా కాలం తీరిపోతే - అందుకు మా (శ్రీవారు, వారి 
తాలూకు బలగం యొక్క పనితనంగా భావించి శిక్షించడనే అక్షరాలు ఆటంబాంబులు 
కాకపోతే అరటి తొక్కలవుతాయా? 


అదుగో - అప్పట్నుంచి కిరసనాయిలు ధర అదుపులో వుందని ఆర్థిక శాస్త్రవేత్తలు 
కూడా అంగీకరిస్తున్నారు 
సరిగ్గా అప్పట్నుంచే అరిటాకు ముల్లు థియరీ కూడా తిరగబడిపోయింది! 


ఇప్పుడు అరిటాకుని మగాడిగానూ, ముల్లుని ఆడమనిషిగాను సవరించి చెబుతున్నారు 
శాస్త్రకారులు. అంచేత మగమారాజనబడే అరిటాకు, ముల్లు అనే ఆడపిల్లమీద రెచ్చిపోయినా 
వైన్‌ వెర్సా అయినా మగాడికే డేంజరని బోర్డు కట్టరు! 


ఈ కొత్త ఆపదనుంచి పురుషలోకం బయటపడి, తమ బేవార్సు కోరికలు భేషరతుగా 
తీర్చుకునేందుకు ఏమిటి మార్గమని భారీ ఎత్తున మీటింగులవీ పెట్టుకున్నారు. 


తత్ఫలితంగా సాధింపు కార్యక్రమమనే పేరిట మరో కొత్త మగ థియరీ పుట్టుకొచ్చింది. 
ఈ థియరీ ప్రకారం కిరసనాయిలూ, ఉరిశిక్షలూ వదిలేసి - ఇల్లాలితో ముద్దూ ముచ్చట్టుకు 
చుక్క పెషట్టేసేరు. 

ఇంటికొచ్చే ముందు రెండు చుక్కలు మీంగేస్తున్నారు ఆ పవరు మీద ఇంటో 
అడుగుపెట్టి అత్తగారివ్వని అంటు మామిడితోట నాచేతి కెన్నడొచ్చు అని పద్యాలు 
పాడుతున్నారు. అంటు మామిడితోట నా సొంతమైనప్పుడే నిన్ను అంటుకుంటానని 
వచనంలో: ఒట్టసుకుంటున్నారు. 

ఈ ఆగడం యావత్తూ కిరసనాయిలు చావుకంకే భయంకరంగా వుండటంతో ఈ 
రచనకు రెండోభాగం ఆడవారి పరంగా రాయక తప్పడం లేదు. 

* స * స * 

ఉదయం పదిన్నర. కన్ఫూ్యమర్స్‌ ఫోరం ఆఫీసు. 

“ఏమ్మా! ఏమిటి నీ సమస్య?” 

“మేము కొన్నవి పనిచేయక పోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?” 

“కరెక్టు అడ్రస్సుకే వచ్చేవమ్మా! విషయం చెప్పు” 

“మా అమ్మా నాన్నా నాకో మిషన్ని కొనిపెళ్టురు!” 

“మిషనా? ఏం మిషను?” 

“అవసరమైన మిషనే లేండి?! 


114 మిసిమి, మార్చి 1994 


“అయ్‌సీ! ఎంతక్కొన్నారు?'' 

“రెండు లక్షలు!'’ 

“అబ్బో! చాలా పెద్ద పడ్డ! ఇంతకీ మిషను పేరేమిటో?" 
“మిస్టర్‌ నైన్టీ ఫోర్‌!' 

“పేరు కొత్తగా వుందే!'' 

“గుణం మాత్రం పరమ పాతదేలెండి!'' 

“ఏం చేస్తుందా మిషను?" 


“ఒక్క ముక్కలో చెప్పాలంకు కొనుక్కున్న మనిషిని జీవితాంతం పోషించడం దాని 
డ్యూటీ!” 


“ఇప్పుడేం చేస్తుంది?! 


“మకారు చేస్తోంది. అది కావాలిది కావాలని లంచాలడుగుతోంది. గొంతెమ్మ కోర్కెలు 
కోరుతోంది!) 


“మాటలొచ్చిన మిషనా?”' 

“మాట తప్పే మిషనని యిప్పుడర్లమవుతోంది!'' 

“నాకర్ణం కావడం లేదు!” 

“చెబుతా! నాకు మా వాళ్లు కొనిపెట్టిన మిషను పేరు - భర్తుః 

“అమ్మో! ఆ గొడవ లిక్కడ చూడరు! అందుకు కోర్టులున్నాయి తల్లీ! 
'“ఈ గొడవలు కోర్టులు పరిష్కరించలేవని తెలిసేవచ్చేను తండ్రీ!” 

“అయో! కోర్లు వారికి విన్నవించుకుంకే విడాకులు మంజూరు చేస్తారమ్మా!'' 
“అమ్మో! నాక్కావల్సింది విడాకులు కాదండయ్యా!'? 

““ మరేమిటి??? 

“పెల్లి పేరిట ముదనష్ట్రమైపోయిన మా డబ్బు మాకు వాపసు ఇప్పించాలి!'' 


“వాపసు ఇప్పించడానికి నువ్వు కొనుక్కున్నది చెప్పులూ చేంతాడు కాదమ్మా! భర్త! 
మైండిట్‌ |”? 

“చెప్పులూ చేంతాడూ కొనుక్కుంటున్నళ్టు భర్తని కూడా కొనుక్కోవడం ఈ నేలమీద 
రూలండి. మైండ్‌ దట్‌! క్వాలిటీ లేని వస్తువులు కొనుక్కున్నప్పుడు మా డబ్బు మాకు 
వాపసు యిప్పిస్తున్నమీరు - గుణం లేని భర్తని కొనుక్కున్న సందర్భంలో ఆ ఖర్చు 
యిప్పించడానికి మీకేం అభ్యంతరం?” 

“వామ్మో యనక 


సశేషం - అని ఈ రచన యిక్కడితో ఆపడం లేదు. విశేషం - అనే (ప్రకటనకి నాందీ 
వాక్యాలుగా యింత రాసేను. చిత్తగించగలరు! * 


Un లే 
SAE) ఇదుంతిలు 
- అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 


రోగుల కలలేగాక, ఆరోగ్యవంతుల స్వప్నాలుగూడా ఇష్టావాప్తీనే ప్రతిబింబిస్తాయి. 
ఒకసారి (ఫ్రాయిడ్‌ స్నేహితుడు తన' భార్యకన్న కలను చెప్పి, దానికి అర్థం వివరించ 
మన్నాడు * “నా భార్య నిన్న రాత్రి బహిష్టు అయినట్టు కలగన్నానని మీతో చెప్పమంది”, 
(ఫ్రాయిడ్‌ దీనికి అర్థం ఇలా వివరించాడు: “మంచి యౌవనంలో ఉన్న భార్య బహిష్టు 
అయినట్టు కలగంటే ఆమెకు బుతుస్రావం ఆగిపోయిందన్నమాట. అంటే గర్భధారణ, 
మాతృత్వము బాదరబందీనుంచి ఆమె ఇంకా కొంతకాలము స్వేచ్చను కోరుతున్నది.” 


మరొక స్నేహితుడు (ఫ్రాయిడ్‌ వద్దకు వచ్చి “నా భార్య తన బ్ఞాజుమీద స్తన్యం జీరలను 
చూచినట్లు కలగంది'”, అని చెప్పాడు. ఇదీ గర్భధారణనే సూచిస్తుంది. మొదటి కాన్ఫుకు 
ఆమెకు పాలు పడలేదు. బిడ్డకు పాలిచ్చుకోలేకపోయింది. ఈసారి, రెండవ బిడ్డకైన సరిపోయి 
నన్ని పాలు పడాలని ఆమె బలమైన కోర్కె. స్వప్నం ఈ కోర్కెనే సిద్దింపజేసింది. 


ఇలా ఎన్ని కలలను విశ్లేషించినా, అవి అన్నీ గూడ తీరని కోర్కెలను తీరుస్తాయనే న్యాయం 
బుజువు అవుతుంది అయితే అన్ని కలలకు విశ్లేషణం అవసరం లేదు. చాల కలలు స్వాపీ 
కోర్కెలను ఏ అచ్చాదన లేకుండ, ముసుగులు లేకుండ తీరుస్తాయి. ఇది ముఖ్యంగా మనకు 
పిల్లల కలల విషయంలో కానవస్తుంది. ఒకసారి ఒకడు తన ఎనిమిది సంవత్సరాల కూతురుతో 
పాటు, మరి కొంతమంది పిల్లలను వెంటపెట్టుకొని, రోరర్‌ గుడిసె (Rohrer hut) చూడాలని 
బయలుదేరి, ప్రొద్దుకుంకడం వల్ల కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని, మరొకసారి 
ఎప్పుడైన తీసుకు వెళతానని పిల్లలకు నచ్చచెప్పి తిరుగుముఖం పట్టాడు... మరు రోజు 
ఆ పిల్ల తండ్రివద్దకు వెళ్ళి ''నాన్నా, మీరు మాతోపాటు రోరర్‌ గుడిసెవద్ద... ఉన్నట్టు 
కలవచ్చింది'' అని చెప్పింది. 


ఫ్రాయిడ్‌ మూడున్నర సంవత్సరాల కూతురు ఒకసారి ఒక సరస్సులో బోటు 
ప్రయాణం చేసింది. అద్దరి చేరిన తరవాత ఆమె బోటు దిగి రావడానికి ఇష్టపడలేదు. ఆ 
బోటు ప్రయాణం ఆమెకెంతో సంతోషాన్నిచ్చింది. ఆ ప్రయాణం చాల త్వరత్వరగా 
అయిపోయినట్టు ఆమెకు అనిపించింది. మరురోజు ఆమె చెప్పిన కల: “నేను గత రాత్రి 
సరస్సులో బోటు ప్రయాణం చేస్తున్నాను ” 


కలలు, పగటి కలలు - రెండు కూడ మన కోర్కెలనే తీరుస్తాయి. ఈ సంగతి మన 
సామెతలను చూచినా తెలుస్తుంది ఈ సందర్భంలో, (ఫ్రాయిడ్‌ శిష్యుడు సఫెరెన్‌ క్షి చెప్పిన 
హంగరీ సామెతను ఉదహరిద్దాము. జంతువులు ఏమి కలలు కంటాయో తెలియదుకాని, 
ఆ సామెత (ప్రకారం, “బాతులు ఏమని కలలు కంటాయి? మొక్క జొన్నలను గురించి: 
“పందులు ఓక్‌ పండ్లను గురించి, కోళ్లు జొన్నల గురించి కలలు కంటాయి.”' 


116 మిసిమి, మార్చి 1994 


పిల్లల స్వప్నాలు సరళంగా ఎందుకుంటాయంగే వారి కోర్కెలు ప్రత్యాదేశితాలు కావు. 
సంస్కృతి, సమాజాల (ప్రభావం పిల్లలపై అంతగా పడదు అందుకని సుఖసూత్రం తన 
సరళమార్గాన్ని వీడదు. (ప్రతికోర్కెను తిన్నగా తీర్చుకోవాలని ప్రయత్నించడం జరుగు 
తుంది. పిల్లలు పెరిగే కొలది, తప్పొప్పులు తెలిసేకొలది, ఆంక్షలు పెరిగే కొలది, కోర్కెలను 
బాహాటంగా, తిన్నగా, సరళంగా తీర్చుకోవడానికి వీలుకాదు అందువలన కోర్కెలు 
అణచివేయబడతాయి. అణచివేయబడిన ఆ కోర్కెలు మారు రూపాలలో స్వప్నాలుగ 
బహిర్గత మవుతాయి. 


స్వప్నాలు తీరని కోర్కెలను తీరుస్తాయని చెప్పడంతోనే ఫ్రాయిడ్‌ ఆగిపోలేదు. (ప్రతి 
స్వప్నం లైంగిక వాంఛను తీరుస్తుందన్నాడని కొందరి మతము. ''స్వప్నం అచేతనానికి 
రాచబాట గనుక, అది అచేతన విషయాలను వ్యక్తంచేసే భాష కనుక, ఫ్రాయిడ్‌ లైంగిక 
వాంఛనే వ్యక్తం చేస్తుందని చెప్పాడని, వారంటారు. కాని ఇది యథార్హం కాదు. యౌవనంలో 
ఉన్న విరహిణులకు, సన్యాసులకు వచ్చే కలలు, తిన్నగా, సరళంగా, ఏ ఆచ్చాదన లేకుండ 
లైంగిక స్వభావాన్నే తెలియజేస్తాయి కొన్ని కలలలో లైంగిక స్వభావం వైచి(త్రి చెంది, 
ప్రతీకలలో కనిపిస్తుంది. ఇటువంటి వాటిలో ముసుగు పెద్దగా ఉండదు. ఉదాహరణకు, 
ఒక యువతి తనను ఎవరో, పిడివైపు జుత్తుఉన్న కత్తితో, పొట్టలో పొడుస్తున్నట్లు కల గంది 
ఈ కల లైంగిక స్వభావం తేలికగానే తెలుస్తుంది. కాని అన్ని కలలలోను లైంగిక స్వభావం 
ఇంత తేలికగా బయటికి వ్యక్తం_కాదు. ఉదాహరణకు (ఫ్రాయిడ్‌ చెప్పిన కలను చూద్దాము 
ఇది పైకి లైంగికంగా కనిపించదు కాని ప్రతీకాత్మంగా లైంగిక వాంఛను వ్యక్తం చేస్తుంది . 


“రెండు రాజప్రాసాదాల మధ్య, కొంచెం లోపలికి చొచ్చుకొని తలుపులు మూసిన 
ఇల్లు ఉంది. నా భార్య, ఆ చిన్న ఇంటిలోకి పోయే మార్గం వెంట, నన్ను కొంతదూరం 
తీసుకువెళ్ళింది. అప్పుడు తలుపులు నెట్టింది. అంతట నేను నిశ్శబ్దంగా, తేలికగా, 
పైకి ఏటవాలుగ తిరిగి ఉన్న ప్రాంగణ అంతర్భాగంలోకి ప్రవేశించాను.” 


ఈ కల పృష్టరతి (వీపువైవు నుంచి) వాంఛను వ్యక్తంచేస్తుందని ఫ్రాయిడ్‌ చెప్పాడు. 
ఈ కలలోని రెండు రాజప్రాసాదాలు రెండు పిరుదులు. ఏటవాలుగ ఉన్న ఇరుకు మార్గం 
యోనిద్వారం. చిన్నఇల్లు (పేగ్‌ లోని ఒక చిన్న యింటిని అతనికి జ్ఞప్తికి తెచ్చింది. (పేగ్‌ నుంచి, 
అంతకు ముందురోజు ఒక యునతి స్వాపి ఇంటికి వచ్చింది. ఆ యువతి అతనికెంతో 
నచ్చింది. అటువంటి రతికి ఆమె పూర్తిగ విముఖురాలు కాదనే భావన అతనికి కలుగజేసింది. 


పైన వివరించిన కలలలాంటివేకాక ఇడిపన్‌ (011౧15) స్వస్నాలు ఉన్నాయి. ఇడిపన్‌ 
కల అంటే తల్లిపొందును అనుభవించునట్టు వచ్చే కల. ఈ కలను కన్నా ఇది గుర్తు ఉండదు. 
ఇటువంటి వాంఛ ఎంతో వైవిత్రి చెందిగాని స్వప్నరూపం ధరించదు. అయితే ఎంత వైచిత్రి 
చెందినా, అటువంటి కలస్వభావాన్ని గుర్తించవచ్చు కంటికి సంబంధించిన ప్రతీకలతో లేదా 
అంధత్వం |ప్రాప్తించినట్టు వచ్చే కలలు ఇడిపన్‌ స్వష్నాలే. అంతేకాకుండా సరళమైన 
(అచ్చాదనలు లేని) ఇడిపన్‌ స్వప్నాలకు ఎలా అర్హం చెప్పాలో మన పూర్వికులకు బాగా 
తెలుసు. జూలియన్‌ సీజర్‌, తల్లిపొందును అనుభవించినట్టు కన్న కల మనకు లభిస్తుంది. 
ఈ కల, భూమిని (మాతృభూమిని) ఆక్రమించడానికి మంచి శకునమని జోస్యులు చెప్పారు 


మనం కల కంటాము ఆకలలో కొన్ని ప్రదేశాలు చూస్తాము. ఆ ప్రదేశాలు ఎప్పుడో 











మిసిమి, మార్చి 1994 117 


ఎక్కడో చూచినట్లు అనిపిస్తాయి. కాని వాటిని ఎక్కడ చూచింది చెప్పలేము. అటువంటి 
(ప్రదేశాలన్నీ తల్లిగుహ్యాంగాన్ని ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తున్నాయని అర్హం చేసుకోవాలి. 
అందుకని ఆ (ప్రదేశాలను ఎక్కడో చూచినట్లు ఉంటుందే కాని ఎక్కడ చూచింది గుర్తు 
ఉండదు. 


ఇలా అనేక స్వప్నాలను పరిశీలించిన మీదట అవి లైంగికార్జాన్ని ప్రతిబింబిస్తాయని 
అనిపించక మానదు. స్వష్నార్హవివరణం చేసుకొంటూపోయే కొలది “పెద్దవాళ్ల కలల్లో 
ఎక్కువభాగం లైంగిక విషయాలతో ముడిపడి, కామవాంఛలను అభివ్యక్తం చేస్తాయని ఒప్పు 
కోక తప్పుదు,'' అన్నాడు ఫ్రాయిడ్‌ . ఇందులో ఫ్రాయిడ్‌ కలలలో అధికభాగం అంటున్నాడే 
తప్ప “ప్రతి కలి అని అనలేదు. అందుకని ఫ్రాయిడ్‌ ని పూర్తి లైంగిక వాదిగా జమకట్టినవారు 
ఈ విషయాన్ని గుర్తించాలి. అంతేకాక, “' ప్రతిస్వప్నానికి లైంగికపరంగా అర్థం చెప్పాలనే 
సిద్దాంతం నా అభిమతం గాదు,” అని (ఫ్రాయిడ్‌ వేరొకచోట చెప్పాడు. మరి కలలలో 
అధికభాగం లైంగికతను ప్రతిబింబించడానికి కారణం లేకపోలేదు మానవునికి ఉన్న సహజా 
తాలలో అతి ముఖ్యమైంది లైంగికసహజాతం (58౫02 1౧8౪౧౦0 మన సమాజం అంతగా 
అణచివేసేది దీనినే. బాల్యంలోగూడ దీనిని యథాతథంగా వ్యక్తీకరించడానికి సమాజం 
ఒప్పుకోదు. దీనిపై ఉన్నన్ని ఆంక్షలు మరిదేనిపైన లేవు. ఇది అనేక ఒత్తిడులకు, మార్పులకు 
గురవుతుంది. లైంగిక వాంఛను అణచడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి మనం 
సమాజంలో నివసించినంతకాలం సమాజ ధర్మాలను పాటించాలి. ఏ సమాజం బహీరంగ 
లైంగికతను ఒప్పుకోదు. కాని సుఖసూత్ర (Pleasure ౧౧౧౦౧16 = జీవి ఎప్పుడు సుఖం 
కోరుతుంది) తృప్తిని పొందాలంటుంది. వాస్తవికతా సూత్రం (Realty ౧౧౧౦౧16 = వాస్తవాన్ని 
ఎరిగి నడుచుకో) దీనికి హద్దులు పెడుతుంది. రెండనది ఇడిపస్‌ వాంఛలను వ్యక్తంచేస్తే , 
తండ్రి ద్వేషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకని ప్రాక్‌ చేతనంలోని సెన్సారులు 
అటువంటి వాంఛలను నిలువరిస్తాయి. 


ఈ వాంఛలు అతి బలీయమైనవి. వీటిని నిలువరించడం ప్రాక్‌ చేతనానికి అన్ని వేళల 
సాధ్యంకాదు. ఒక్కొక్కప్పుడు 'న్యూరోసిన్‌' లక్షణమైన వ్యాకులతగా, సంకల్పానికి వ్యతిరే 
కంగా మనస్సును ముసిరే (వద్దని తోసివేసినా గూడ కొన్ని భావాలు మనస్సును ముట్టడి 
స్తాయి) భావాలుగ ఈ వాంఛలు అభివ్యక్తమవుతాయి. ఇలా కానప్పుడు, నిద్రావస్తలో 
సెన్సారులు ఏమరి ఉన్నప్పుడు, స్వప్నరూపంలో దర్శనమిస్తాయి. అందువలన స్వప్నాలు 
దాంత అచేతన లైంగిక వాంఛల అభివ్యక్తాలు. 


కలలు కామ్యార్డాలను సిల్చంపజేస్తాయన్నాడు (ఫ్రాయిడ్‌ . కాని అన్ని కలలు అంతేనా? 
మరి కొన్నికలలు మనకు బాధాకరంగా ఉంటాయి కదా! బాధలను ఎవడు కోరుకోడు. 
తల్లి చనిపోయినట్టు, సోదరుడు రోగిష్టి అయినట్టు, ప్రియురాలిని ఎవరో ఎత్తుకు పోయినట్టు 
వచ్చే కలలు ఎన్ని లేవు. ఇవన్నీ కోరిన కోర్కెలు తీరడమేనా? అవునంటాడు ఫ్రాయిడ్‌ . 
పైకి బాధాకరంగా కనిపించినా, కలలు మాత్రం, విశ్లేషణానంతరం, కోర్కెలు తీరడమేనని 
బుజువు అవుతుందంటాడు. ఉదాహరణకు, 


ఒకరోజు ఒక యువతి ఫ్రాయిడ్‌ వద్దకు వచ్చి ఇలా అంది “మీకు జ్ఞాపకం 
ఉందనుకొంటాను. ఇప్పుడు మా అక్కకు చార్జెస్‌ అనే ఒక బిడ్డ మాత్రమే ఉన్నాడు. 


118 మిసిమి, మార్చి 1994 


నేను ఆమెతో కలిసి ఉండేటప్పుడు ఆమె పెద్దకొడుకు ఒటో చనిపోయాడు ఒటో 
అంటు నాకెంత ఇష్టమో నిజంగా ఒటో ఆలన పాలన చూచింది నేనే నాకు 
రెండవవాడైన చార్లెన్‌ అన్నాగూడ ఇష్టమే కాని ఒటోపై ఉన్నంత మమకారం ఇతనిపై 
లేదు. నాకు గత రాత్రి ఒక కల వచ్చింది 'చార్లెన్‌ చనిపోయాడు శవపేటికలో 
చేతులు కట్టుకొన్న శవం నా ముందు ఉంది. చుట్టూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి 
ఇదంతా సరిగ్గా ఒటో చనిపోయినప్పుడు ఎలా జరిగిందో అలాగే ఉంది నాకు చాలా 
బాధ వేసింది.' 


ఇప్పుడు చెప్పుండి. దీనికి అర్హం ఏమిటి? మా అక్క కొడుకు చనిపోనాలని కోరేటంతటి 
నీచురాలినా? లేక నేను అధికంగా ప్రేమించిన ఒటో బ్రతికి, చాల్లెన్‌ చనిపోతే 
బాగుండునని కోరుకుంటున్నానా?'' 


“ఆమె చెప్పిన రెండవ ఉద్దేశం అసంభవమని నిస్సందేహంగా చెప్పాను. కొంత 
ఆలోచించి కలకు అర్హం చెప్పాను కొంతకాలం తరవాత నేను చెప్పిన అర్థాన్ని ఆమె 
ధృవీకరించింది ఆమె గతం నాకు తెలుసు కనుక అర్థం చెప్పగలిగాను. ఆమె చిన్ననాడే 
అనాథ కావడంతో పెద్దక్క ఇంటిలో పెరిగింది ఆ యింటికి వచ్చిపోయే అతిథులు, 
స్నేహితులలో ఒకరు ఆమె మనస్సును చూరగొన్నారు కొంతకాలంపాటు అందరు, 
వారి సంబంధం పెళ్ళికి దారితీస్తుందని గూడా అనుకొన్నారు. అక్క మనస్సులో 
ఏముందో కాని, పెళ్లి మాత్రం జరగలేదు. ఇలా బెడిసిన తరవాత ఇక ఆ (ప్రేమికుడు 
ఆ యింటి చాయలకు రావడం మానివేశాడు. ఒటో మరణానంతరం కొంతకాలానికి, 
ఆమె గూడ అక్కను వదలి వేరే ఉంటోంది కాని ఒటోను మరచిపోలేక పోయింది. 
అక్క స్నేహితుడిమీద ఉన్న (పేమ, ఆమెను ఈ బంధాలనుంచి బయటపడనీయ 
లేదు ఆమె అభిమానం అతనికి విముఖురాలిని కమ్మని ఆదేశించినా, ఆమె, మనస్సును 
మరోయువకుని పైకి మరల్బుకో లేకపోయింది ఆ (పేమికుడ గొప్ప సాహితీవేత్త, 
ఆచార్యుడు కావడంతో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఉపన్యాసాలిస్తూ ఉండేవాడు 

అతడెక్కడ ఉపన్యాసం ఇచ్చినా, ఆమె నెల్లి శోతల్లో కూర్చొని తీరనలసిందే అతనికి 
తెలియకుండ అతనిని చూచే ఏ అవకాశం లభించినా, దానిని ఆమె జార విడుచుకోదు. 
అంతకుముందు రోజు ఆ ఆచార్యుడు ఏదో గానసభకు వెళ్తున్నాడని, తనుగూడ 
వెళ్తున్నానని, ఆమె నాతో చెప్పింది. అతనిని చూడడానికే ఈ నెళ్ళడం. ఇది జరిగింది 
స్వప్నానికి ముందురోజు. గానసభ జరిగింది ఆమె కలను నాకు నివేదించిన రోజు 

ఇప్పుడు నాకు ఆమె కల పూర్తిగ అర్హమైపోయింది ఒటో చనిపోయిన తరవాత, ఆమె 
గుర్తుపెట్టుకోగల ప్రత్యేక సంఘటన ఏదైనా జరిగిందా? అని ఆమెను (ప్రశ్నించాను, 

ఆమె వెంటనే సమాధానం చెప్పింది : “చాలాకాలానికి, ఒటో చనిపోయిన రోజు అతడు 
వచ్చాడు. ఒటో శవపేటిక వద్ద నిలబడ్డ అతనిని మల్లీ చూడగలిగాను? ఇదంతా 
నేను ఊహించినట్టు ఉంది కలకు అర్హం చెప్పాను : “ఇప్పుడు రెండవ పిల్లవాడుగూడ 
చనిపోవడం జరిగితే, మళ్లీ అదే సన్నివేశం పునరావృత్తమవుతుంది ఆ రోజు నీ అక్క 
ఇంటికి నీవు వెళతావు. సానుభూతి చూపడానికి ఆ ఆచార్యుడు తప్పక వస్తాడు. 
పూర్వంలాగ అదే పరిస్థితులలో అతనిని నీవు మరొకసారి చూస్తావు. అతనిని 
మరొకసారి చూడాలనే నీ కోర్కెనే - ఈ స్వప్నం తీరుస్తున్నది నీ సంచిలో ఇప్పుడు 


మిసిమి, మార్చి 1994 119 


గానసభకు టిక్కెట్టు ఉన్నదని నాకు తెలుసు కాకపోతే స్వప్నం కాస్త తొందర పడింది 
ఈ రోజు గానసభలో జరుగనున్న సమాగమాన్ని చాలగంటలు ముందుకు నడిపింది. 
కలలో అతనిని చూశావు.”” 


ఏ స్వప్నానికైనా కారణం అణచివేయబడిన శైవ (ఎక్కువ భాగం లైంగిక) వాంఛ 
అంటాడు (ఫ్రాయిడ్‌ . ప్రస్తుత జీవితంలో వ్యక్తి ఎదుర్కొంటున్న లేదా కోరుకొంటున్న 
వాంఛ స్వప్పానికి ప్రారంభం కావచ్చు అంటే కలను రేకెత్తించే కారణం కావచ్చు. 
అంతమా[త్రంచేత ఈ (ప్రస్తుతవాంఛ స్వష్నానికి పర్యాప్త్రవాంఛ (సరిపోయినంత) కారణం 
కాజాలదు ఇది గౌణకారణం మాత్రమే. స్వష్నానికి అర్హం వివరించేటప్పుడు, ప్రస్తుత 
కారణాన్ని దాటి మూలబీజమైన శైఃవవాంఛను వెదకి పట్టుకోవాలి ఈ శైకవ వాంఛను 
“(ఫ్రాయిడ్‌ వాంఛి” (Freudian ౪/5౧) అంటారు “ఈ గుళ్ళు గోపురాలు కూలిపోవాలి; 
మతం నశించాలి” అని ప్రచారం చేసే ఒకనాస్తికుడు నిజంగా గుళ్ళు గోపురాలు 
కూలిపోయినట్టు , కల కన్నాడనుకోండి ఆ కల అతని (ప్రస్తుత ఆలోచనలకు సరిపోయింది 
కనుక్క దాని వివరణం అంతటితో ఆపరాదు. 


“నేను అనుకొనే దేమంకే, చేతన వాంఛ ఒక అచేతన వాంఛను మేల్కొౌలప 
గలిగినప్పుడే అది స్వష్నానికి ప్రారంభం కాగలదు . ఒక స్వప్నంలో (ప్రతిబింబించ 
బడిన వాంఛ శైశవ వాంఛ అయి తీరాలి నా ఉద్దేశంలో జా(గదవస్థలోని చేతనవాంఛ 
లకు స్వప్నాన్ని రూపొందించే విషయంలో రెండవ స్టానాన్ని ఇవ్వవలసిందే, '' 
అన్నాడు (ఫ్రాయిడ్‌ . 


(ఫ్రాయిడ్‌ తను ప్రతిపాదించిన “(ఫ్రాయిడ్‌ వాంఛా” సిద్దాంతాన్ని కొసకంటూ పాటించినట్టు 
కనపడదు అతని అత్యంత ప్రఖ్యాత [గ్రంథమైన “'స్య్వప్నార్హ వివరణం” (Interpretation 
of dreams) లో ఏ ఒక్క స్వప్నాన్ని గూడా “'శైకన వాంఛా” వరకు విక్లేషించినట్టు కనపడదు 
పూర్తిగా విశ్లేషించాడన్న 'ఇర్మా ఇంజెక్షన్‌! విశ్లేషణం గూడ ఒక స్థాయి వరకే పోయి 
ఆగిపోయింది పూర్తిగ విశ్లేషిస్తే శవ వాంఛ బయట పడుతుందంటూ విశ్లేషణను అసంపూర్తిగ 
ఆపివేస్తాడు అయితే తన శైశవ వాంఛాసిద్దాంతాన్ని నిరూపించే ఒక యువతి స్వప్నాని మాత్రం 
“సాక్షీభూతం స్వప్నం” (AN Evidental Dream) అనే పేరుతో 1913లో ప్రకటించాడు. 
ఈ స్వప్నంలో బయటపడిన శైశవ వాంఛ తండ్రితో పొందు, పాయువు (4౧5) ద్వారా 
పిల్లల్ని కనడం (పీల్లలు పాయువునుంచి వస్తారని పసితనంలో (ప్రతి ఒక్కరూ భావిస్తారు. 
దీనిని పాయుజనన సిద్దాంతం (Anal theory of birth) అంటారు). 


కనుక మొత్తంమీద (ఫ్రాయిడ్‌ చెప్పేదేమంకే ప్రతి స్వప్నానికి కారణం వాంఛ అని, 
ఆ వాంఛ శైకవంలో ఎప్పుడో అణగదొక్కబడి ఉంటుందని, ఆ కారణాన అది అచేతన 
మవుతుందని, ఈ వాంఛలలో ఎక్కువభాగం లైంగికాలని, ఇలాంటి దంతా అచేతన శైక్రవ 
లైంగిక వాంఛ, కలకు మూలకారణ మవుతుందని అంటాడు. అయితే ఈ వాంఛ స్వష్నానికి 
ఏ విధంగా కారణమవుతుంది? అది స్వప్నంలోకి ఎలా ప్రవేశిస్తుంది? దీని మార్గం ఏమిటి? 
మొదలైన (ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోవాలి. పగలు మనం అనేక పనులు 
చేస్తుంటాము. అనేకులను కలుస్తాము. ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. 
(సశేషం) 


FORM IV (See Rule 8) 
Statement about ownership and other particulars of MISIMI 


1. Place of Publication 1-1-60/5, యా Mansion Lane 
RTC X Roads, Musheerabad 
Hyderabad-500 020 A.P. 
2. Periodicity of its Publication Monthly 
3. Printer’s Name ALAPATI RAVINDRANATH 
Whether citizen of India Yes 
If foreigners, state the country 
of origin 
Address 1-1-60/5, Iftekar Mansion Lane 
RTC X Roads, Musheerabad 
Hyderabad-500 020 A.P. 
4. Publsher’s Name ALAPATI RAVINDRANATH 
Whether citizen of India Yes 
If foreigner, state the country 
of origin 
Address 1-1-60/5, Iftekar Mansion Lane 
RTC X Roads, Musheerabad 
Hyderabad-500 020 A.P. 
5. Editor's Name ALAPATI RAVINDRANATH 
Whether citizen of India Yes 
If foreigner state the country 
of origin 
Address 1-1-60/5, Iftekar Mansion Lane 
RTC X Roads, Musheerabad 
Hyderabad-500 020 A.P. 
6. Names and address of ALAPATI RAVINDRANATH 
invidicuals who own the news- 337-A, Road No.10, 
paper and partners of Jubilee Hills, 
shareholders holding Hyderabad-34. 
more than one percent of the 
total capital. 


క ALAPATHI RAVINDRANATH, hereby declare that the particulars given 
above are true to the best of my knowledge and belief. 


Sd/ ALAPAT RAVINDRANATH 
Publisher 
Date: March 1, 1994. 


(Bombay) 





ఇ ళు 
ఓ 


( 


set 
SS 

41/41 
[0 ఇ 

జి r జ 
Na / 6 t 


Any 





Postal Regd No 11/50/ 191 


"sojAias ShOS}in0 ఫు 
160404 Buipu3}yxs Yueg 94! :g09dV 
BL6tt-Tt9-160C నూ! 
NI-EOdV '9SL9-G2f0 9,8 
౧౭-౮9-1! 97౪+ SuUOUd 
100 00S-peqeJepAH ౭8 d00| 
(౧౪౮౭8 ౧91౧0౭6409) 
“౧4౭8 రం-09 
eels 1990644 eiypuy ey] 
2406౭ pue 199/4 9౪0౦ 
90901! 4294 1 Moq 0] 9490 } 40౮ 










ర్య 9/౭0 ౧౮౭0] 9490 gy 
sjsodeq wie] 
రం 1౧౦౦౦౪ 95601490 


(6-01-71 194) | 
sunoooy (eedny ౪౭|9641) 3UN 





%az 01 Oroqe * 1e9్న 6౪0 
%09 8 SAep ₹99 ౫ sAep 08! 
%g sAep 611 ౦ 94౭0 gy 
(66-01-1 Jem) sysodeqg wie] 
(€6-L-| }9M) 

కంల Gq yunoooy 95601483 


ఆ Junosoy 18౬౧౦ 


5115906436 
NO LS3Y3INI! 20 9306 





9౮766 

909699 
ఉర౪979 
776999 
191! 760౪ 
699949 
+ 979౮౮ 
. 9౯౮699 
Levee 
9| 9౪9౪19 
+. 07449 
ర4ఓ94 

949౯0౮౮ 
606799 
౭96969 
6౮6! 9౪! 9 


SON 9౮0౪6 


11౭6౧1 
491౧00 pq ౧౪4/9 
ఇంగు౧యం] 
గశ||9049౭65041141590 
మ 4 
4౭590౪౫౧90 
౫౮౭9 qesew 
eyeuie] 
iebeueAewiH 
1ebeueypnog 
Auojo9 peqepiesg 
peqeilapunoas 
౪10౧03 10/401/ 
౭0౧ 5946౭4౯191 
jodyerew 
debeueApiA 


sBbujaes inoA 10} 9890916 


1౮696616 ప 669 10} swAuouAs 


5391220 [1011౪766 


9 
g 
టా 
క. 
"ర! 
Hh 
‘Ol 
6 


స్క 


“- ఈ ౧ ఇభ ౧౦౬ 


